SmartPrep.in 


విపత్తు నిర్వహణ - ముఖ్యమైన పాయింట్లు 


2౨ (౧ 


1. ప్రకృతి విపత్తుల నివేదిక ప్రకారం ప్రపంచంలో జరుగుతున్న విపత్తుల్లో ఆసియా ఖండంలో 


సంభవిస్తున్నవి 37 శాతం. వీటివల్ల జరిగే నష్టం 49 శాతం. 
2. ప్రపంచంలో ఎక్కువగా విపత్తులకు గురవుతున్న మొదటి 10 దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. 


3. 2003-2009 ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం సహజ విపత్తుల వల్ల భారతదేశం ఏటా 


స్టూల జాతీయోత్పత్తిలో 2 శాతం, ప్రభుత్వ ఆదాయంలో 12 శాతం నష్టపోతోంది. 


4. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1990 దశకాన్ని అంతర్జాతియ విపత్తు తగ్గింపు దశాబ్దంగా 
ప్రకటించింది. తర్వాత మనదేశంలో విపత్తు నిర్వహణ విభాగాన్ని మొదట వ్యవసాయ శాఖలో 


ఏర్పాటు చేశారు. 2002లో దీన్ని హోం వ్యవహారాల శాఖకు తరలించారు. 
5. విపత్తు (Disaster) అనే పదం ఫ్రెంచ్‌ భాష నుంచి ఉద్భవించింది. 
6. విపత్తు అనే పదానికి ఫ్రెంచ్‌ భాషలో అర్ధం - చెడ్డ నక్షత్రం 


7. పర్యావరణం, సమాజం, వస్తువులు, ఆర్థిక రంగానికి తీవ్ర నష్టం వస్తే, ఆ సంఘటనను 


విపత్తుగా చెప్పవచ్చు. 


8. విపత్తు వైపరీత్యం , ప్రజలు బలహీన స్థితిలో ఉండటం (Vulnerability), తీవ్రతను తగ్గించే 


చర్యలు లేకపోవడం వల్ల వస్తుంది. 


9. వైపరీత్యం వల్ల ప్రజలకు ఎక్కువ హాని కలిగినప్పుడు ఎప్పుడు విపత్తుగా పేర్కొంటారు. 


or more information log on to http: SmartPrep.i 


శ 


SmartPrep.in 


10. నీరు, వాతావరణ సంబంధిత వైపరీత్యానికి ఉదాహరణలు - వరదలు, టోర్నడోలు, 


హరికేన్లు, కరవు 


11. అడవుల్లో కార్చిచ్చు రావడం, గనుల్లోకి వరద రావడం అనేవి ప్రమాదానికి 


సంబంధించిన (ACCIdent Related) వైపరీత్యాలకు ఉదాహరణ. 


12. 26 జనవరి 2001న భారతదేశంలోని భుజ్‌ (గుజరాత్‌) ప్రాంతంలో భూకంపం సంభవించి, 


పదివేల మంది ప్రాణాలు కోల్పోయారు. 


13. 19 నవంబరు 1977లో ఆంధ్రప్రదేశ్‌లో తుపాను వల్ల 20 వేల మంది ప్రాణాలు 


కోల్పోయారు. 
జు: 


14. మానవకారణ వైపరీత్యాలకి ఉదాహరణలు - విష పదార్ధాలు వెలువడటం, కాలుష్యం, 


యుద్దాలు 


15. విపత్తు నిర్వహణ (Disaster Management) చక్రంలో విపత్తుకు ముందు తీసుకునే 
చర్యలు, విపత్తు సమయంలో తీసుకునే చర్యలు, విపత్తు తర్వాత తీసుకునే చర్యలు లాంటి 


అంశాలు ఇమిడి ఉంటాయి. 


16. భారతదేశంలో ఇప్పటివరకూ అత్యధికంగా 8.5 తీవ్రత (mangitude) తో అరుణాచల్‌ప్రదేశ్‌ 


- చైనా సరిహద్దు ప్రాంతంలో భూకంపం సంభవించింది. 


17. కేంద్ర హోంశాఖ అధీనంలో జీవసంబంధ విపత్తులు, రసాయనిక సంబంధ విపత్తులు, 


న్యూక్లియర్‌ (అణు) సంబంధ విపత్తులకు సంబంధించిన నిర్వహణ కార్యకలాపాలుంటాయి. 


or more information log on to http: SmartPrep.i 


శ 


SmartPrep.in 


18. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖ అధీనంలో కరవు విపత్తు నిర్వహణ 


కార్యకలాపాలుంటాయి. 


19. ఒక ప్రాంతానికి చెందిన ప్రజలకు పేదరికం, తక్కువ సంపాదన, ప్రమాదకర ప్రాంతాలు 


లాంటి కారణాల వల్ల హానికర లేదా బలహీన (Vulnerability) పరిస్థితులు ఉంటాయి. 


20. భౌగోళిక సంబంధ (Geological) వైపరీత్యానికి ఉదాహరణ - భూకంపం, సునామి, 


కొండచరియలు విరిగిపడటం 


21. మురికినీటి కాల్వల్లో చెత్తపేరుకుపోవడం లేదా కొండచరియలు విరిగి పడటం వల్ల 
వరదలు రావడం లాంటివి సాంఘిక - సహజ వైపరీత్యాలకు (50010 - natural hazards) 
ఉదాహరణగా చప్పవచ్చు. 

22. గంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలను నియంత్రించడానికి భారత ప్రభుత్వం గంగా 


ఫ్లడ్‌ కంట్రోల్‌ కమిషన్‌ను 1972 సంవత్సరంలో ఏర్పాటు చేసింది. 


23. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ ఆధీనంలో పనిచేసే 'నేషనల్‌ వాటర్‌ అకాడమీ' (NWA)ను పుణే 


నగరంలో నెలకొల్పారు. 


24. వరదల వల్ల రోడ్లు, రైల్వే లైన్లకు కలిగే నష్టాన్ని తనిఖీ చేయడానికి బోర్డర్‌ రోడ్‌ 
ఆర్గనైజేషన్‌ , నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా , స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ 


లాంటి సంస్థలు పనిచేస్తున్నాయి. 


25. వరద హెచ్చరిక, నదీ ప్రవాహం ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి అపాయకరమైన స్థాయి 


కంటే తక్కువగా ఉంటే ఆ ప్రవాహాన్ని తక్కువస్థాయి వరద అంటారు. 


or more information log on to http: SmartPrep.i 


శ 


SmartPrep.in 


26. 2008లో బీహార్‌లోని కోసి నదికి వరదలు రావడం వల్ల 527 మంది మరణించారు. 
27. భారతదేశంలో 8% శాతం భూ భాగం వరద ముప్పునకు గురయ్యే అవకాశం ఉంది. 
28. భారతదేశంలో జూన్‌-సెప్టెంబరు నెలల మధ్యకాలంలో వరదలు వచ్చే అవకాశం ఎక్కువ. 


29. భారతదేశంలో 1977 సంవత్సరంలో సంభవించిన వరదల ఫలితంగా అత్యధికంగా 11,316 


మంది మరణించారు. 


30. మన దేశంలో వరదలు తరచుగా గంగా-బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో 


వస్తుంటాయి. 


31. ఏదైనా ప్రాంతంలో వరదలు రావడానికి కారణం - అధిక వర్షపాతం, తుపాన్లు , 
జలాశయాలకు గండ్లు పడటం , కొండచరియలు విరిగిపడటం, నదులు ప్రవాహ దిశను 


మార్చుకోవడం 


32. హైదరాబాద్‌, ముంబయి లాంటి నగరాల్లో వరదలు రావడానికి కారణం - డైనేజీలు 


ఘనపదార్థాలతో పూడుకుపోవడం 


33. బ్రహ్మపుత్రా నదీ ప్రాంతంలో ఉండే అసోం, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్‌, త్రిపుర, నాగాలాండ్‌ 


రాష్ట్రాల్లో అక్కడి నదుల వల్ల ఎక్కువగా వరదలు వస్తున్నాయి. 


34. జార్టండ్‌, బిహార్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో గంగానది, 


దాని ఉపనదుల వల్ల వరదలు సంభవిస్తున్నాయి. 


35. తరచూ వరదలు సంభవించే ప్రాంతాల్లో వరదలకు ముందు కింది జాగ్రత్తలు తీసుకోవాలి. 


or more information log on to http: SmartPrep.i 


శ 


SmartPrep.in 


1) దగ్గరలో ఉన్న పునరావాస కేంద్రాన్ని గుర్తించాలి 
2) మంచినీరు , ఆహార పదార్దాలను నిల్వ చేసుకోవాలి 
3) ముఖ్యమైన కాగితాలను నీటిలో తడవకుండా భద్రపరచాలి 


36. వరద సంభవించిన తర్వాత ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు కింది జాగ్రత్తలు తీసుకోవాలి. 


1) సురక్షితమైన నీటినే తాగాలి 
2) ఆహార పదార్ధాలను నీటిలో తడవకుండా చూడాలి 


3) కలరా , డయేరియా లాంటి వ్యాధులు సోకకుండా జాగ్రత్తపడాలి 


37. వరద వల్ల నేల క్రమక్షయం జరిగి జలాశయాల్లో, పంటపొలాల్లో పూడిక పెరుగుతుంది. 


ఇసుక మేటలు వేస్తుంది. దీన్ని అటవీ, కొండ ప్రాంతాల్లో చెట్లు నాటడం ద్వారా 
నివారించవచ్చు. 


38. వరదల వల్ల కలిగే నష్టాలు- 
1) నేల క్రమక్షయానికి గురవుతుంది , సారాన్ని కోల్పోతుంది 
2) రోడ్లు , భవనాలు, రైల్వేట్రాక్‌లు దెబ్బతింటాయి 
3) ఆస్తి , ప్రాణ నష్టాలు 
39. వరద రావడాన్ని ముందుగానే హెచ్చరించే కేంద్రాలు భారతదేశంలో గంగానది, దాని 
ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. 
40. వరదల నివారణకు చేపట్టాల్సిన చర్యలు: 
SmartPrep.i 


or more information log on to http: 


శ 


SmartPrep.in 


1) వరదనీటిని కాల్వల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించడం 
2) నేల క్రమక్షయానికి గురికాకుండా చూడటం 

3) పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థను బాగుపరచడం 
41. 'నేషనల్‌ ఫ్లడ్‌ కంట్రోల్‌ ప్రోగ్రామ్‌'ను 1954 లో ప్రారంభించారు. 


42. భారతదేశంలో వరదల గురించి ముందస్తు సమాచారం అందించే సంస్థ 'సెంట్రల్‌ వాటర్‌ 


కమిషన్‌'. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీ నగరంలో ఉంది. 


43. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌, ఇండియన్‌ మెటీరియలాజికల్‌ డిపార్‌ట్‌మెంట్‌ సంస్థలు వివిధ 
నదీ పరీవాహక ప్రాంతాల నుంచి నీరు, వాతావరణ సంబంధ సమాచారాన్ని గ్రహించి హెచ్చరిక 


కేంద్రాలకు అందిస్తున్నాయి. 


44. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ముందస్తు హెచ్చరికా కేంద్రాలు 


అధికంగా ఉన్నాయి. 


45. భారతదేశంలో వరదల నియంత్రణ, నివారణ, సహాయ చర్యల కోసం కృషి చేస్తున్న 


సంసలు: 
O 
1) సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ 
2) ఇండియన్‌ మెటీరియలాజికల్‌ డిపార్‌ట్‌మెంట్‌ 


3) నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ 


or more information log on to http: SmartPrep.i 


శ 


SmartPrep.in 


46. పదకొండో పంచవర్ష ప్రణాళికా కాలంలో PE మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌' చేపట్టారు. దీన్ని 


జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు. 


47. కాల్వలు పూడిక తీయడం; నేల క్రమక్షయానికి, సముద్రం కోతకు గురికాకుండా 
చూడటం లాంటి వరద నియంత్రణా చర్యలను చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఫ్లడ్‌ 


మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ పథకంలో భాగంగా నిధులు సమకూరుస్తోంది. 


48. పశ్చిమబెంగాల్‌లోని గంగానది పరీవాహక ప్రాంతం, ఫరక్కా బ్యారేజి ఎగువ, దిగువ 
ప్రాంతాల్లో జరుగుతున్న నేల క్రమక్షయంపై అధ్యయనం చేసి, రిపోర్టు సమర్పించిన కమిటీ - 


ప్రీతమ్‌సింగ్‌ కమిటీ 
49. నరేష్‌చంద్ర కమిటీ - ఈశాన్య రాష్ట్రాల్లో వరదల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు 


50. భారతదేశంలో నదుల్లో పూడికకు సంబంధించిన సమస్యను అధ్యయనం చేయడానికి 


జలవనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ - బి.కె. మిట్టల్‌ కమిటీ 
51. ఎం.కె.శర్మ సమర్పించిన రిపోర్ట్‌ - ఉత్తర బెంగాల్‌లో వరద, నేల క్రమక్షయం 


52. 'కత్రినా' అనే తుపాను (హరికేన్‌) వల్ల అమెరికా దేశంలో సుమారు 1836 మంది 


మరణించారు. 
53. 2008 లో తమిళనాడులో సంభవించిన తుపాను పేరు - నిషా 


54. 1999 లో ఒరిస్సా రాష్టంలో సంభవించిన సూపర్‌ సైక్లోన్‌ వల్ల 8913 మందికి పైగా ప్రజలు 


మరణించారు. 


or more information log on to http: SmartPrep.i 


శ 


SmartPrep.in 


55. పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌లో 5,00,000 మంది మరణానికి కారణమైన భోలా తుపాను 


1970 లో సంభవించింది. 


56. ఒక ప్రాంతంలో తుపాను వచ్చినప్పుడు జరిగే నష్టం - వేగంగా వీచే గాలి వల్ల వృక్షాలు, 
విద్యుత్‌ స్తంభాలు కూలిపోతాయి; వరదలొచ్చి గ్రామాలు ముంపునకు గురవుతాయి; రోడ్లు, 


భవనాలు దెబ్బతిని ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతుంది. 


57. తుపాను సంభవించినపుడు కలిగే పరిణామాలు - గాలి అధిక వేగంతో వీస్తుంది; 


వర్షపాతం కలుగుతుంది; సముద్రంలో అలల ఉద్ధృతి పెరుగుతుంది. 
58. భారతదేశంలోని బంగాళాఖాతం సముద్రంలో తుపానులు ఎక్కువగా సంభవిస్తాయి. 


59. అరేబియా తీరప్రాంతంలో ఉండే గుజరాత్‌, మహారాష్ట్ర రాష్ట్రాలకు తుపాను ముప్పు 


ఎక్కువ. 
60. బంగాళాఖాతం తీరప్రాంతంలో ఉండే ఒరిస్సా రాష్ట్రానికి తుపాను వల్ల కలిగే నష్టం ఎక్కువ. 
61. భారతదేశంలో తుపాను విపత్తుకు గురయ్యే ప్రాంత పరిమాణం - 8.5% 


62. కొండచరియలు విరిగిపడటంతో మనదేశంలోని 1ఎ, 1బి జాతీయ రహదారులు తరుచుగా 


దెబ్బతింటున్నాయి. 


63. భారతదేశంలో మొదటిసారిగా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సంస్థ కొండచరియలు 


విరిగిపడటంపై పరిశోధన నిర్వహించింది. 


64. ప్రపంచవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడి కలిగేవైపరీత్యాల్లో 30 శాతం భారతదేశంలోని 


హిమాలయాల ప్రాంతంలో సంభవిస్తున్నాయని అంచనా. 


or more information log on to http: SmartPrep.i 


శ 


SmartPrep.in 


65. మనదేశంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతం 15 శాతంగా ఉంది. 


66. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలకు, పర్యావరణానికి వాటిల్లుతున్న నష్టం- ఆస్తి, ప్రాణ 


నష్టాలు సంభవిస్తాయి;ప్రాంత స్వరూపం మారిపోతుంది;రోడ్లు, పంటపొలాలు దెబ్బతింటాయి. 


67. భారతదేశంలో హిమాలయాలు,పశ్చిమ కనుమలు,నీలగిరి కొండలు ప్రాంతాల్లో 


కొండచరియలు తరచుగా విరిగిపడుతుంటాయి. 


68. మనరాష్టంలో విజయవాడ, విశాఖపట్టణం నగరాల్లో కొండప్రాంతాల్లో నివసించే వారి 


సంఖ్య పెరుగుతూండటంతో కొండచరియలు విరిగిపడి నష్టం వాటిల్లే ప్రమాదముంది. 


69. కొండచరియలు విరిగి పడటానికి కారణం- కొండ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు పడటం,నేల 


క్రమక్షయానికి గురవడం,భూకంపాలు రావడం 


70. సెంట్రల్‌ సైంటిఫిక్‌ ఇన్‌స్టుమెంటల్‌ ఆర్గనైజేషన్‌ కొండచరియలు విరిగిపడటాన్ని 


గుర్తించడానికి హరిద్వార్‌ ప్రాంతంలో ఇన్‌స్టుమెంటేషన్‌ నెట్‌వర్‌క్‌ను నెలకొల్పింది. 


71. కొండచరియలు విరిగిపడే వైపరీత్యానికి సంబంధించిన ప్రాంతాల పటాలను 


రూపొందిస్తున్న పరిశోధనా సంస్థ - నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ 

72. ప్రపంచ విపత్తుల్లో భూకంపాలు, సునామీల శాతం - 8% 

73. ఇటీవల బంగాళాఖాతంలో సునామీ 2004, డిసెంబరు 26 న ఏర్పడింది. 
74. సునామీ అంటే తీరాన్ని ముంచేసిన పెద్ద అలలు 


75. సునామీ అనేది భౌగోళిక విపత్తు. 


or more information log on to http: SmartPrep.i 


శ 


76. 


77. 


78. 


79. 


SmartPrep.in 


అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం హోనలూలు వద్ద ఉంది. 
సునామీలు ఏర్పడటానికి ప్రధాన కారణం - సముద్రాల్లో భూకంపాలు సంభవించడం 
సునామీలు అధికంగా ఏర్పడే సముద్రం - పసిఫిక్‌ మహాసముద్రం 


హేడ 


సునామీలు ఏర్పడడానికి కారణాలు : 


ఎ) సముద్రాల్లో భూకంపాలు 


బి) సముద్రాల్లో అగ్నిపర్వత విస్ఫోటం 


~~ 


సి) సముద్రాల్లో భూపాతం 


80. 


సైక్లోన్‌ అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. 


81. ఇండియన్‌ మెటీరియోలాజికల్‌ డిపార్‌ట్‌మెంట్‌ దిల్లీలో ఉంది. 


85. 


86. 


87. 


88. 


89. 


90. 


ప్రపంచంలో అత్యధిక ఆస్తినష్టం కలిగించిన తుపాను - కత్రినా తుపాను - 2005 
చైనా, జపాన్‌ దగ్గర ఏర్పడిన చక్రవాతాలను టైఫూన్‌లు అంటారు 

తుపాన్ల ప్రభావాన్ని తగ్గించడానికి సహజసిద్ద వాయు నిరోధకాలు - తీరప్రాంత చెట్లు 
చక్రవాత కేంద్రం ప్రశాంతంగా ఉంటుంది. 

టోర్నడోలు ఎక్కువగా అమెరికాలో సంభవిస్తాయి. 


చక్రవాతం సరాసరి కాలం - 6 రోజులు 


91. భారతదేశంలో 7500 కి.మీ. తీరంలో చక్రవాతాల ప్రభావం ఉంది. (సుమారుగా) 


or more information log on to http: SmartPrep.i 


శ 


92. 


93. 


94. 


95. 


96. 


97. 


98. 


99 


SmartPrep.in 


తుపాన్లను అంచనా వేసే నోడల్‌ వ్యవస్థ - భారత వాతావరణ శాఖ 

భారతదేశంలో చక్రవాతాలు ఎక్కువగా అక్టోబరు - నవంబరు కాలంలో సంభవిస్తాయి. 
చక్రవాతం వాతావరణ జల సంబంధ విపత్తు. 

బంగాళా ఖాతం, అరేబియా సముద్రాల్లో సంభవించే చక్రవాత విపత్తుల నిష్పత్తి - 4 : 1 
బిహార్‌లో ఎక్కువగా కోసి, గండక్‌ నదుల వల్ల వరదలు సంభవిస్తున్నాయి. 

వరదలు DÖ వాతావరణ సంబంధిత రకమైన విపత్తు. 

వరదలు సహజ, మానవకారక విపత్తు 


. వరదల విపత్తును జలవనరుల మంత్రిత్వశాఖ నిర్వహిస్తుంది. 


100. 'జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా కోల్‌కత లో ఉంది. 


101. అంతర్జాతీయ వాతావరణ సంస్థ జెనీవాలో ఉంది. 


102. రెడ్‌క్రాస్‌ అండ్‌ రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ జెనీవాలో ఉంది. 


or more information log on to http: SmartPrep.i 


శ 


DISASTER MANAGEMENT PREVIOUS YEAR EXAMS 8115 


గ్రూప్‌ 4,2012 లో వచ్చిన ప్రశ్నలు: 


X విపత్తుల ప్రభావాన్ని దేనిద్వారా అధికంగా తగ్గించవచ్చు? 
ఎ) మెరుగైన ప్రణాళిక ద్వారా బి) మెరుగైన సంసిద్ధతా ప్రణాళిక ద్వారా 
సి) మెరుగైన నివారణ చర్యల ద్వారా డి) పై అన్నింటి ద్వారా 


Answer: 0 


* ఇండియాలో ఎంత భూభాగ శాతము వరదలకు గురి అవుతుంది? 
ఎ) దాదాపు 22% బిదాదాపు 20% సి దాదాపు 18% డి) దాదాపు 12% 


Answer: 0 


X విపత్తు నిర్వహణలో అంతర్భాగాలు? 
ఎ) పునర్నివాసం బి) పునర్నిర్మాణం సి) నివారణ డి) పైవన్నీ 


Answer: 0 
K ఇండియాలో విపత్తు నిర్వహణ చట్టం ఏ సం.రంలో చేశారు? 


ఎ) 2004 బిి2005 సి) 2006 డి) 2007 


Answer: B 


* విపత్తు నిర్వహణ టీంలో ఉండవలసినది? 
ఎ) అన్వేషణ మరియు రక్షణ టీం బి) ప్రథమచికిత్స టీం సి) అవగాహన పెంపుదల టీం 


Answer: D 


౫ భారతదేశ రాష్టాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలలో ఎన్ని విపత్తు లకు గురవుతున్నాయి? 


ఎ)23 బి)24 సి)25 డి) 26 


Answer: 6 


APPSC- BC WELFARE OFFICER -2017 EXAM లో వచ్చిన ప్రశ్నలు: 


౫ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ముఖ్యాలయము ఏ నగరంలో ఉన్నది? 
1) చెన్నై 2) ఢిల్లీ 3) కొండపాపులూరు 4) మంగళగిరి 


Answer: 2 


* సునామీ తాకినప్పుడు 
1) మొదటి కెరటమే అతి పెద్ద కెరటం 2) కేవలం ఒక కెరటం మాత్రమే వస్తుంది 
3) మొదటి కేరటమే అతిపెద్ద కెరటము కాకపోవచ్చును 4) అసలు కెరటమే ఉండదు. 


Answer: 3 


AtoZ Telugu News Mobile APP 


౫ వడ దెబ్బ తగిలినప్పుడు క్రింది ఆహారం / పానీయం తీసుకోవడం మంచిది 
1) అధిక ప్రోటీన్లు కలిగిన గింజల వంటివి 2) నిమ్మ రసం లేదా మజ్జిగ 
3) మాంసాహారం 4) ఎండిన పళ్ళు 


Answer:2 


౫౯ విపత్తు నిర్వహణకు సాధనాల మరియు మానవ వనరుల వ్యవస్థీకృత సమగ్ర జాబితాను రూపొందించేందుకు జాతీయ 


విపత్తు నిర్వహణ సంస్థ నిర్వహిస్తున్న వెబ్‌ ఆధారిత వేదిక పేరు ఏమిటి? 
1) భారత్‌ విపత్తు వనరుల నెట్‌ వర్క్‌ 2) జాతీయ విపత్తు వనరుల నెట్‌ వర్క్‌ 
3) జాతీయ విపత్తు వనరుల భండారము _ 4) భారత విపత్తు వనరుల భండారము 


Answer: 1 


౫ సహాయ చర్యలలో విపత్తు నిర్వహణలో శిక్షణ పొందిన సిబ్బంది అనుసరించే మూడు ముఖ్య సూత్రాలు ఏమిటి? 
1) అన్వేషణ, కనుగొనడం, కాపాడటం 2) కోయడం, తవ్వడం మరియు తుడవడం 
3) చూడటం, వినడం, అనుభూతి చెందడం 4) చూడటం, కనుగొనడం, కాపాడటం 


Answer: 1 


APPSC HOSTEL WELFARE OFFICER-2017 EXAM లో వచ్చిన Bits: 


KD పంచవర్ష ప్రణాళికలో మొట్టమొదటసారిగా విపత్తు నిర్వహణపై పూర్తి అధ్యాయం ఉంచారు? 
1) ఎనిమిదవ పంచవర ప్రణాళిక 2) తొమ్మిదవ పంచవర్త ప్రణాళిక 
a a 
3) పదవ పంచవర్త ప్రణాళిక 4) పదకొండవ పంచవర్ల ప్రణాళిక 
a a 


Answer: 3 


౫ జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికను ఎవరు ఆమోదిస్తారు?--జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ జాతీయ విపత్తు 
నిర్వహణ అథారిటీ చైర్‌ పర్సన్‌ ఎవరు? 
1) హోంమంత్రి 2) క్యాబినెట్‌ కార్యదర్శి 3) ప్రధానమంత్రి 4) రక్షణమంత్రి 


Answer: 3 


౫ చమురు తెట్టుల విపత్తు నిర్వహణకు కేంద్ర నోడల్‌ ఏజెన్సీ ఏది? 
1) ఇండియన్‌ కోస్ట్‌ mõ 2) పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖ 
3) డైరెక్టర్‌ జనరల్‌, షిప్పింగ్‌ 4) పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వశాఖ 


Answer: 1 

౫ హుద్‌ హుద్‌ తుఫానును క్రింది దానినిగా వర్గీకరించారు? 

1) సివియర్‌ సైక్లోనిక్‌ స్టార్క్‌ 2) వెరీ సివియర్‌ సైక్లోనిక్‌ స్టార్క్‌ 
3) ఎక్సిమ్‌ సివియర్‌ సైక్లోనిక్‌ స్టార్స్‌ 4) సూపర్‌ సైక్లోనిక్‌ స్టార్క్‌ 
AtoZ Telugu News Mobile APP 


Answer:2 


XK హుద్‌ హుద్‌ తుఫాను వల్ల సుమారుగా ఎంతమంది ప్రజలు ప్రభావితమయ్యారు? 
1) 5.2 మిలియన్‌ 2) 6.2 మిలియన్‌ 3) 8.2 మిలియన్‌ 4) 9.2 మిలియన్‌ 


Answer: 4 


APPSC GROUP-3 మెయిన్స్‌ -2017 exam లో వచ్చిన ప్రశ్న లు: 
*బంగాళాఖాతంలో తుఫానులు సాధారణంగా ఏ దిశలో పయనిస్తాయి. 


1) పడమర, వాయువ్యం లేదా ఉత్తరం 2) పడమ, వాయువ్యం లేదా దక్షిణం 
3) వాయువ్యం, ఉత్తరం లేదా ఆగ్నేయం 4) వాయువ్యం, నైరుతి లేదా ఉత్తరం 


Answer: 1 


X క్రింది వానిలో ఏది ఒక “వనరు"కు చెందిన లక్షణం కానక్కరలేదు? 
1) ప్రయోజనం 2) పరిమాణం 3) విలువ 4) ఇచ్చిన సమాధానాలలో ఏది సరైంది కాదు 


Answer: 2 


Xx కప్పడము వలన (mulching) ఉపయోగం ఏమిటి? 
1) పనివారు స్వేచ్చగా తిరగడానికి వీలుగా ఉంటుంది. 2) శీతాకాలంలో వేడిని కాపాడుతుంది 
3) నేలలో తడి అరిపోకుండా చూస్తుంది 4) దొంగలు పంటను పట్టుకుపోకుండా కాపాడుతుంది 


Answer: 3 


* క్రింది వానిలో ఏ విపత్తు మిగిలిన విపత్తుల కంటే తరచుగా సంభవిస్తుంటుంది? 
1) కరువు 2) వరదలు 3) భూకంపాలు 4) అంటువ్యాధులు 


Answer: 2 


* క్రింది వానిలో ఏది అతి త్వరితంగా సంభవించే విపత్తు 
1) కరవు 2) పర్యావరణ క్షీణత 3) తుఫాన్‌ 4) చీడపీడలు 


Answer: 3 


శ రాలే గాప్‌ JAS నిరంతర కరవు తీవ్రతను ఏ విధంగా తగ్గించగలిగారు? 
1) రాజకీయ ప్రయత్నాల ద్వారా 2) ప్రజా సమూహ ప్రయత్నాల ద్వారా 
3) ఉద్యమాల ద్వారా 4) బోరవెల్‌ ల తవ్వకం ద్వారా 


Answer: 2 


* తీవ్రత తగ్గించే వ్యూహం ఎప్పుడు పనిచేయదు? 
1) అన్నీ విపత్తుల కు ఒకే వ్యూహాన్ని రూపొందించినప్పుడు 2) త్వరితంగా కోలుకోవడానికి 


3) ప్రాణ నష్టం తగ్గించడానికి 4) ఆర్థిక ప్రభావాన్ని తగ్గించడానికి 


Answer: 1 
AtoZ Telugu News Mobile APP 


X కరవు నిర్వహణకు సంబంధించిన నోడల్‌ మంత్రిత్వ శాఖ ఏది? 
1) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2) ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 
3) వ్యవసాయ మంత్రిత్వ శాఖ 4) విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ 


Answer: 3 


APPSC GROUP 3 MAINS - Exam లో ఇచ్చిన Bits: 

X విపత్తు ఎప్పుడు సంభవిస్తుంది? 

1)భగవంతుని ఇచ్చ ప్రకారం సంభవిస్తుంది. 2) సాధారణంగా రాత్రుల్లో 

3) ప్రజలు ఒక ప్రమాద ఘటన ప్రభావాన్ని తట్టు కోలేనప్పుడు 4) ఇచ్చిన సమాధానాలలో ఏదీ సరైనది కాదు. 


Answer: 3 


౯ క్రింది వారిలో ఎవరు విపత్తుకు ఎక్కువ గురి అవటానికి అవకాశం ఉంది? 

1) మిల్లు కార్మికులు 2) దట్టమైన అడవిలో ఉన్న చిన్న పల్లెలో ఉండే వారు 
3) పట్టణ శివారులోని విశాలమైన రహదారులు కలిగిన ప్రాంతము లోని ప్రజలు 

4) ఇరుకైన రహదారులు కలిగిన పాత నగర ప్రజలు 


Answer: 4 


* క్రింది వానిలో ఏది తీవ్రతను తగ్గించే వ్యూహం 
1) ఇళ్లను దగర దగరగా కట్టడం 2) మట్టి ఇళ్ళు కట్టడం 
౧ ౧ ౧ అ అ E 
3) భవన నిర్మాణ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం 4) పట్టణాలకు వలసపోవడం 


Answer: 3 


X నగరం ముంపుకు గురికావడం 
1) ఎప్పుడూ ప్రకృతి సిద్దమైన విపత్తు 2) చాలా వరకు మానవ తప్పిదమే 
3) ఎప్పుడూ మానవ తప్పిదమే 4) చాలా వరకు ప్రకృతి సిద్దమైన విపత్తు 


Answer: 2 


౫ విమాన దుర్హటనలకు సంబంధించిన నోడల్‌ మంత్రి శాఖ ఏది? 
1) హోం వ్యవహారాల శాఖ 2) రవాణా మంత్రిత్వ శాఖ 
3) విపత్తు నిర్వహన మంత్రిత్వ శాఖ 4) పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 


Answer: 4 


X భూతాపం పెరగుదలను ఇలా తగ్గించవచ్చును. 


1) జ్వలించే బల్బులను ఉపయోగించడం 2) nad ఉపయోగించడం 


3) గృహ వ్యర్థాలను కంపోస్టా చేయడం 4) అనేక పెంపుడు జంతువులను పెంచడం 


Answer: 4 
AtoZ Telugu News Mobile APP 


APPSC గ్రూప్‌ 2 మెయిన్స్‌ పేపర్‌ 2..2017 EXAM లో వచ్చిన BITS: 


౯ క్రింది వాటిలో ఏది సక్రకియముగా ఉన్న అగ్ని పర్వతము 
1) నార్కొండమ్‌ దీవి అగ్ని పర్వతము 2) బారెన్‌ దీవి అగ్ని పర్వతము 
3) ధీనోధర్‌ పర్వతము 4) తోషామ్‌ కొండ 


Answer: 2 


* క్రింది వాటిలో ఏ తుఫాను భూ ఆధారితమైనది 
1) హరికేన్‌ 2) టైఫూన్‌ 3) విల్లీ-విల్లీ 4) టోర్నడో 


Answer: 4 


* క్రింది వాటిలో ఏ సంస్థ విపత్తు నిర్వహణ కోసము, దేశంలోని వివిధ ప్రాంతాలలో సంసిద్ధత అభ్యాస కార్యక్రమాలు 
(mock exercise) సమయ సమయానికి నిర్వహిస్తుంది? 

1) ఎన్టీఆర్‌ఎఫ్‌ (NDRF) 2) విపత్తు శిక్షణ కేంద్రము 

3) జిల్లా యంత్రాంగాలు 4) ఎన్టీఎంఏ (NDMA) 


Answer: 4 
Xx భారతదేశపు మొదటి భూకంప ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? 


1) హిమాచల్‌ ప్రదేశ్‌ 2) ఉత్తరాఖండ్‌ 3) గుజరాత్‌ 4) జమ్ము మరియు కాశ్మీర్‌ 


Answer: 2 


X భీకర తుఫాను (సూపర్‌ సైక్లోన్‌) ని ఎదుర్కొనేందుకు సన్నద్ధతలో భాగముగా, విశాఖపట్నములో జరిగిన విపత్తు 


నిర్వహణ అభ్యాస కార్యక్రమము పేరు ఏమిటి? 
1) ప్రకంపన 2) పరాశక్తి 3) వాయు సిద్ధ 4) సమయ్‌ 


Answer: 1 


* క్రింది వాటిలో ఏది వరద నిరోధక మరియు తగ్గింపు వ్యూహము కాదు? 
1) ముంపు మైదానాల నుండి జనాభాను తరలించడము 2) నదుల సమీపాన ఉన్న పరిశ్రమల తొలగింపు 
3) అటవీకరణ 4) నదీ ప్రవాహ కాలువల పూడిక తీత / అవరోధాలతొలగింపు 


Answer: 2 


XK భారత భూభాగములో ఎంత శాతం వరదల వలన ప్రభావితం అవుతుంది (క్రింది వాటిలో సమీప విలువ గుర్తించండి)? 
1)36% 2) 24% 3)18% 4)12% 
Answer: 4 


౫ హిమ సంపాతము ఏ రకమైన విపత్తు? 


AtoZ Telugu News Mobile APP 


1) భామ సంబంధ 2) జల సంబంధ 3) జల భౌమ సంబంధ 4) భౌమ వాతావరణ సంబంధ 


Answer: 2,3 


* విపత్తు నిర్వహణకై సంసిద్దతలో భాగముగా, మొట్ట మొదటిసారి అడవులలో కార్చిచ్చుల పై అభ్యాస కార్యక్రమము 
ఏప్రిల్‌, 2017 లో ఎక్కడ జరిగింది? 
1) ఉత్తరాఖండ్‌ 2) మధ్యప్రదేశ్‌ 3) ఛత్తీస్‌ గఢ్‌ 4) కర్ణాటక 


Answer: 1 


X ఉత్తర భారతములో వేడి గాడ్పులు (గాలులు) సాధారణముగా ఏ కాలములో ఉంటాయి? 
1) ఏప్రిల్‌ నుండిమే 2) ఏప్రిల్‌ నుండి జూన్‌ 3) మార్చ్‌ నుండి మే 4) మార్చ్‌ నుండి జూన్‌ 


Answer: 4 


శే కార్గిల్‌ ప్రాంతములోని ఒక నదిలో మంచు కొండ చరియలు విరిగిపడి, నదీ ప్రవాహానిన ఆపినప్పుడు, ఆకస్మిక 
వరదలు రాకుండా, పేలుడు పదార్దాలు ఉపయోగించి అడ్డుగా ఉన్న పదార్దాల తొలగింపు కార్యక్రమాన్ని ఏ పేరుతో 
పిలిచేవారు? 


Answer: 2 
APPSC - ASST BC WELFARE OFFICER SCREENING TEST -2017 EXAM BITS 


X భూతాపం వల్ల భారత్‌ లో బుతుపవనాలు 

1) విధ్వంసము సృష్టిస్తాయి మరియు ముందస్తు సూచనకు అందవు 

2) బాగుంటాయి మరియు ముందస్తు సూచన ప్రకారమే ఉంటాయి 

3) ఏ మార్పు ఉండదు. 4) ఊహించడం అప్పుడే సాధ్యం కాదు 


Answer:1 


౫*౫భూమిపై ఓజోన్‌ పొరకు అతిపెద్ద రంధ్రం ఏ ప్రాంతంలో ఏర్పడింది? 
1) ఆర్కిటిక్‌ ప్రాంతం 2) అంటార్కిటిక్‌ ప్రాంతం 3) భూమధ్యరేఖా ప్రాంతం 4) ఉత్తర అమెరికా 


Answer: 2 


* విపత్తు నిర్వహణలో ప్రజలు అమలు చేయగలిగే ఒక ఆదర్శ ఆకస్మిక ప్రణాళికలో ఏమి ఉండాలి? 


1) సాంకేతిక వివరణతో కూడిన ఒక శాస్త్రీయ పద్దతి 


2) ఫ్లో పటములతో కూడిన ఒక కంప్యూటర్‌ నమూనా 
3) సరళమైన భాషలో ఉండి ప్రాథమిక సమాచారము మరియు దశల వారిగా చేయవలసిన పనులు ఉండాలి 
4) విపత్తు సంభవించినప్పుడు ప్రజలు తమకు తామే ప్రణాళిక వేసుకొనే అవకాశం కల్పించాలి 


Answer:3 


AtoZ Telugu News Mobile APP 


XK పిడుగు పాటు సంభవిస్తుందని అనుమానం ఉన్నప్పుడు? 
1) వీలైనంత దూరంగా పరిగెత్తాలి 2) ఎక్కడ వుంటే అక్కడే ఉండాలి 


3) చెట్ల క్రింద రక్షణ తీసుకోవాలి 4) చెట్ల క్రింద నిలబడరాదు 


Answer: 4 


౫అంటువ్యాధుల నిర్వహణకు కేంద్ర నోడల్‌ మంత్రిత్వ శాఖ ఏది? 
1) ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ 2) నీటి వనరుల శాఖ 


3) జీవ సాంకేతిక విభాగము 4) శాస్త్ర మరియు సాంకేతిక విభాగము 


Answer: 1 


౯ మట్టి పెళ్ళలు మరియు కొండ చరియలు విరిగి-పడదానికి, మానవ కారకము ఏది? 
1) సాంకేతికముగా చేసిన నిర్మాణము 2) భూ వినియోగ విధానము 
3) నిటారైన వాలు 4) భూకంప సర్వే 


Answer: 2 


APPSC - AEE-2016 


* జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికను ప్రధాన మంత్రి ఈ రోజున విడుదల చేశారు?-జూన్‌ 1,2016 

ఛ జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికలోని "ప్రతి స్పందన"లో భాగముగా, క్రింద ఇవ్వబడిన సంఖ్యలో విస్తృత 
కార్యకలాపాలను గుర్తించారు? 

1)12 214 3)16 418 answer:4 


9 విపత్తుల వలస వచ్చే ప్రమాదాలను తగ్గించుటపై, జరిగిన మూడవ ఐక్యరాజ్య సమితి ప్రపంచ సమావేశము 
(WCDRR) 2015 లో ఎక్కడ జరిగింది? --- సెందాయి 

“కొండ చరియలు /మట్టి పెళ్ళలు విరిగి పడటము” అనేది ఏ రకమైన విపత్తు? 

1) జల సంబంధమైన 2) భూభౌతిక 3) వాతావరణ 4) మీటియరాజికల్‌ 


Answer: 1,2 


+ జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక, 2016 ప్రకారము సాధారణ స్థితిని క్రింది వాటిలో ఏ విధంగా సూచిస్తారు? 


1)13 2)L2 3)L1 4)60 
Answer:4 


AE - ENVIRONMENTAL -2017 


4 జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని ఈ సంవత్సరములో ఆమోదించడము జరిగింది? -2009 


AtoZ Telugu News Mobile APP 


ఛ ప్రపంచములో మొత్తము ఉష్ణ మండల తుఫానులలో ఎంత శాతము భారత తీరాన్ని ప్రభావితం చేస్తాయి? -10% 
+ క్రింది వాటిలో ఏ విపత్తు అత్యధిక నష్టము కలిగిస్తుంది. మరియు మరణములకు ముఖ్య కారణము? 
1) భూకంపాలు 2) వరదలు 3) హరికేన్లు 4) సైక్లోన్లు 


Answer: 1 
9 విపత్తు నిర్వహణకు సంబంధించిన అన్ని విషయాలలో ఆ సమన్వయానికి జాతీయ స్థాయిలో 


ఏ మంత్రిత్వ శాఖ నోడల్‌ శాఖగా ఉంటుంది? 
1) గృహ మంత్రిత్వ శాఖ 2) శాస్త్ర సాంకేతిక శాఖ 3) రక్షణశాఖ 4) ఆర్థిక శాఖ 


Answer: 1 
భ గృహ మంత్రిత్వ శాఖలోని ఈ అధికారి, ప్రాకృతిక విపత్తులు సంభవించినప్పుడు చేపట్టే సహాయ 


పునరావాస కార్యక్రమాలకు నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు? 
1) కేంద్ర పునరావాస (రిలీఫ్‌) కమీషనర్‌ 2) ప్రధాన కమీషనర్‌ 
3) పునరావాస (రిలీఫ్‌) కమాండర్‌ 4) గృహ మంత్రిత్వ శాఖ కార్యదర్శి 


Answer: 1 
ఈ భారతదేశంలో విపత్తులు సంభవించినప్పుడు, రక్షణ, సహాయ మరియు పునరావాస చర్యలు చేపట్టవలసిన 


ప్రాథమిక బాధ్యత, ఈ క్రింది వారిపై ఉంటుంది? 
1) రాష్ట్ర ప్రభుత్వము. 2) కేంద్ర ప్రభుత్వము 3) ఎంపిక చేయబడిన మంత్రిత్వ శాఖలు 4) ప్రభుత్వేతర సంస్థలు 


Answer: 1 
+ ఉష్ణ మండల తుఫాన్లు, అరేబియన్‌ సముద్రము కంటే బంగాళాఖాతములో ఎన్ని రెట్లు ఎక్కువగా సంభవిస్తాయి? 


1) 4 నుండి 5 రెట్లు 2)10నుండి 12రెట్లు 3)1నుండి 2రెట్లు 4)8నుండి 9రెట్లు 


Answer: 1 
9 భారతదేశము తుఫాన్ల పర్యవేక్షణకు ఈ క్రొత్త వ్యవస్థను అమలు చేయుచున్నది? 


1) డాఫ్లర్‌ వాతావరణ రాడార్లు 2) తీర ప్రాంత టెలిస్కోట్లు 
3) ఎన్‌ - బాండ్‌ తుఫాను గుర్తింపు రాడార్లు 4) టెలిమెట్రీ వ్యవస్థ 


Answer: 1 
9 వరదలు సంభవించినప్పుడు, అంచనా కేంద్రము వద్ద అత్యధిక వరద మట్టానికి క్రింద 0.5 మీటర్ల 


లోపల నీటి మట్టము ఉన్నట్లెతే, ఏ రంగు బుల్లెటిన్‌ విడుదల చేస్తారు? 


1) నారింజ రంగు బుల్లెటిన్‌ 2) పసుపు రంగు బుల్లెటిన్‌ 3) గులాబీ రంగు బుల్లెటిన్‌ 4) ఎర్ర రంగు బులెటిన్‌ 


Answer: 1 
© NDRF (జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం) లో ఎన్ని బెటాలియన్లు ఉన్నాయి? -- 12 


ఛ షుమారు ఎంత వేగంతో సునామీలు తీర ప్రాంత మైదానాలపై వెళ్లగలవు? --గంటకు 50 KM వేగంతో 
9 భూకంపపు ఏ పరామితిని కొలవడానికి సవరించిన మెర్సల్లి స్కేలు వాడతారు? 

1) గమనించిన ప్రభావాల ఆధారంగా తీవ్రత 2) పరిమాణము లేక బలము 

3) దిశ 4) లోతు 


Answer: 1 


AtoZ Telugu News Mobile APP 


ఛ కాలిన గాయాలతో బాధ పడుతున్న వ్యక్తికి ఇవ్వదగిన ప్రథమ చికిత్స ఏమిటి? 
1) కాలిన శరీర భాగాన్ని చల్లని నీటితో తడపటము 

2) కాలిన భాగంపై అతుకున్న గుడ్డని తీసివేయడము 

3) వెన్న కానీ, అయింట్మెంట్‌ కానీ రాయడము 

4) బలంగా నీళ్ళు పోయడము 


Answer:1 
శ తుఫాన్‌ లోని మేఘావృత రాశి పైకెగసి ఈ క్రింది దానిని ఆక్రమించగలదు? 


1) ట్రోపో స్పియర్‌ 2) 35 స్పియర్‌ 3) మెసో స్పియర్‌ 4) 98 స్పియర్‌ 


Answer: 1 


Town planing Assistant -2017 


XK ఏ రకం భూకంపాల వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది? 
1) లోతైన కేంద్రము గల భూకంపాలు 2) మధ్యస్థ కేంద్రము గల భూకంపాలు 
3) ఉపరితల కేంద్రము గల భూకంపాలు 4) కేంద్ర స్థానంతో నష్టానికి సంబంధం ఉండదు 


Answer: 3 


* భూకంప పరిమాణాన్ని దేనితో కొలుస్తారు. 
1) సెస్కోగ్రాఫ్‌ 2) మానోగ్రాఫ్‌ 3) బారోగ్రాఫ్‌ 4) సైటోగ్రాఫ్‌ 


Answer: 1 


9 39,5 జోన్‌ మ్యాప్స్‌ ప్రకారం భారత్‌ లోని VAS భూభాగం ఏ వర్గానికి చెందుతుంది? -జోన్‌ 3 
ఛ కింది వానిలో సునామీకి కారణం కాని అంశం 

1) సముద్ర అడుగు భాగంలో భూకంపం 2) నీటి అడుగున భూ చలనం 

3) నీటి అడుగున అగ్ని పర్వత విస్ఫోటనం 4) నీటి అడుగున ఖనిజ తవ్వకాల కోసం పేలుళ్లు 


Answer:4 
భు ప్రస్తుతము, ఇది ప్రభావవంతమైన సునామీ హెచ్చరిక వ్యవస్థ కాదు 


1) టైడ్‌ గేజ్‌ 2) రాడార్‌ వ్యవస్థ 
3) ఉపగ్రహ పరిశీలన 4) సముద్రగర్భ పీడనపు నమోదు 


Answer: 3 
Fisheries Assistant 2017 


ఛ విపత్తుల వలన ప్రమాదానికి గురయ్యే అవకాశం పెరగడానికి ఇది కారణం కాదు 
1) జనాభా పెరుగుదల 2)వాతావరణ మార్పు 

3) కాలుష్యం పెరగడం 4)శాస్త్ర సాంకేతిక లో స్తబ్దత 

Answer:4 


AtoZ Telugu News Mobile APP 


+ అభివృద్ది స్థాయి మరియు విపత్తుల వలన సంభవించే ప్రాణనష్టం మధ్య సంబంధం ఎలా ఉంటుంది 
1) విలోమ 2)రేఖీయ 3)ఘతీయ 4)ఘన 


Answer: 1 
ఈ భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఎక్కడ ఉంది? --హైదరాబాద్‌ 


Degree Lecturers ..2017 


* ఓజోన్‌ తరుగుదలలో, ఓజోన్‌ ఎక్కడ తగ్గుతుంది? 


1) స్ట్రాటోస్ఫియర్‌ 2) ట్రోపోస్ఫియర్‌ 3) మెసోస్ఫియర్‌ 4) అయనోప్ఫియర్‌ 


Answer:1 


౫ రికార్డ్‌ చేయడము ప్రారంభించిన తరువాత ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరం ఏది? -2016 

9 ఒక భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగకపోతే రిక్టర్‌ స్కేల్‌ పై షుమారుగా దాని కొలత ఎంత ఉంటుంది? -3.0 వరకు 
4 దేశంలో అణు, రేడియోధార్మిక రక్షణ విషయాలను పర్యవేక్షించే సంస్థ ఏది? - AERB 

9 2014 లో విశాఖపట్నాన్ని తీవ్రంగా నష్టపరచిన తుఫాను 

పేరు ఏమిటి? --హుద్‌ హుద్‌ 

9 ప్రాథమిక చికిత్సలో ముఖ్యమైన నియమము ఏమిటి? 

1) త్వరగా పరిగెత్తాలి - వేచి చూడకూడదు 2) ఉన్న చోట ఉండాలి - కదలకూడదు 

3) నిబ్బరముగా ఉండాలి - కంగారు పడకూడదు 4) మంచి చేయి - సహాయం వస్తుంది 


Answer: 3 
4 జనావాసాలు లేని ప్రదేశంలో వచ్చిన భారీ భూకంపం 


1) ఒక ప్రమాదం 2) ఒక విపత్తు 


3) ఒక ఆశించదగిన సంఘటన 4) ఒక ప్రాకృతిక సంఘటన _Answer:4 


ఛ+ NDRF 10వ బెటాలియన్‌ ఆంధ్రప్రదేశ్‌ లో ఎక్కడ ఉన్నది? 4౧5౪6: gUuntur 
9 విపత్తు నిర్వహణకు ఏది అత్యంత అవసరం 

1) చురుకైన ముందస్తు వ్యూహం _ 2) ప్రతిస్పందన వ్యూహం 

3) ఏది అవసరమైతే ఆ వ్యూహం _ 4) ఏ వ్యూహం అవసరం లేదు 


Answer: 1 


ఛ క్రింది వానిలో భారత్‌ లో ఏ GA అవకాశం తక్కువగా ఉంది? 
1) తుఫాను 2) టోర్నడో 3) భూకంపం 4) వరదలు 


Answer: 2 
9 భూకంపంలో కూలిపోయిన భవన శిథిలాల కింద చిక్కుకు పోయిన వారిని గుర్తించడానికి ఉపయోగించే పరికరం 


ఏది? 


AtoZ Telugu News Mobile APP 


1) అతినీలలోహిత కెమెరాలు 2) సోనార్లు 


3) పరారుణ కెమెరాలు 4) రాడార్లు 


Answer: 3 


Assistant Statistical Officer - Screening -2017 


9 విపత్తు తగ్గింపు చర్యల కొరకు ఏర్పడిన సెందాయి వ్యవస్థ ఏ సంవత్సరము వరకు అమలులో ఉంటుంది? 
1) 2025 2) 2030 3) 2040 4) 2050 | 

Answer: 2 

9 విపత్తు జరిగిన తరువాతి కాలములో కొలుకొనుట మరియు పునర్నిర్మాణము పై ఐక్య రాజ్య సమితి వ్యవస్థ 
యొక్క ప్రస్తుత ఆలోచనా విధానము ఏమిటి? 

1) కనిష్ట పునరుద్ధరణ _ 2) మునుపటి స్థితి పునరుద్ధరణ 

3) మునుపటి కంటే చక్కగా నిర్మించడము 4) సమయ సమయానికి మారుతుంది 


Answer: 3 


9 విపత్తు జరగడానికి అవకాశము ఉన్న హాని కారకములలో ఒకటి కానిది? 
1) పేదరికము 2) జనాభా విస్తృతి 3) ప్రదేశము 4) మతము 


Answer: 4 
9 "ప్రాకృతిక విపత్తు అనేది ఏదీ లేదు, కేవలము ప్రాకృతిక అపాయము తప్ప” అనే వాక్యము? 
1) సత్యము 2) అసత్యము 3) సత్యము లేక అసత్యము కావచ్చు 4) అర్ద రహితము 


Answer: 1 


+ క్రింది కార్యములలో ఏది, విపత్తు జరిగే సమయము లోనూ మరియు విపత్తు తరువాతి సమయములోనూ ఉంటుంది? 
1) నివారణ 2) తీవ్రత తగ్గింపు 3) ఉపశమనము 4) ప్రతిస్పందన 


Answer: 4 


+ క్రింది వాటిలో ఏది, భూకంపము నుండి అత్యంత తీవ్రమైన ప్రమాదము ఉన్న జోన్‌-7 లో ఉన్నది? 
1) షిల్లాంగ్‌ 2) ఢిల్లీ 3) ముంబయి 4) చెన్నై 


Answer: 1 


BC WELFARE OFFICER MAINS- 2017 


+ భారతదేశం లో ఎంత శాతం భూమి తుఫాను ప్రభావిత ప్రదేశంగా ఉన్నది? ---8% 


శ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ముఖ్యాలయము ఏ నగరంలో ఉన్నది? ---ఢిల్లీ 


4 సునామీ తాకినప్పుడు 


AtoZ Telugu News Mobile APP 


1) మొదటి కెరటమే అతి పెద్ద కెరటం 2) కేవలం ఒక కెరటం మాత్రమే వస్తుంది 
3) మొదటి కెరటమే అతి పెద్ద కెరటము కాకపోవచ్చును 4] అసలు కెరటమే ఉండదు 


answer: 3 


ఛ వడ దెబ్బ తగిలినప్పుడు క్రింది ఆహారం | పానీయం తీసుకోవడం మంచిది 
1) అధిక ప్రోటీన్లు కలిగిన గింజల వంటివి 2) నిమ్మ రసం లేదా మజ్జిగ 
3) మాంసాహారం 4) ఎండిన పళ్ళు 


Answer: 2 


ఈ విపత్తు నిర్వహణకు సాధనాల మరియు మానవ వనరుల వ్యవస్థీకృత సమగ్ర జాబితాను రూపొందించేందుకు 


జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నిర్వహిస్తున్న వెబ్‌ఆధారిత వేదిక పేరు ఏమిటి? 
1) భారత్‌ విపత్తు వనరుల నెట్‌ వర్క్‌ _ 2)జాతీయ విపత్తు వనరుల నెట్‌ వర్క్‌ 
3)జాతీయ విపత్తు వనరుల భండారము 4) భారత విపత్తు వనరుల భండారము 


Answer: 1 


* సహాయ చర్యలలో విపత్తు నిర్వహణలో శిక్షణ పొందిన సిబ్బంది అనుసరించే మూడు ముఖ్య సూత్రాలు ఏమిటి? 
1) అన్వేషణ, కనుగొనడం, కాపాడటం 2) కోయడం, తవ్వడం మరియు తుడవడం 
3) చూడటం, వినడం, అనుభూతి చెందడం 4) చూడటం, కనుగొనడం, కాపాడటం 


Answer: 1 

Assistant Statistical Officer Mains--2017 

4 51 మైక్రాన్‌ ల కన్నా తక్కువ మందము గల ప్లాస్టిక్‌ ల ఉత్పత్తి మరియు వాడకాకాన్ని ఇటీవల నిషేధించిన 
ప్రాంతము ఏది? 


1) తమిళనాడు 2) ఒడిశా 3) పుదుచ్చేరి 4) ఢిల్లీ 


Answer:3 


9 భారత వాతావరణ విభాగపు ప్రమాణాల ప్రకారము, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రములో, తీవ్ర వేడి గాలి (severe heatwave) ఉన్నది అని ప్రక(ఫించడా 
ఉండాలి? క 

1) 5 డిగ్రీ సెంటీగ్రేడ్‌ లేక అంతకంటే ఎక్కువ 2) 6 డిగ్రీ సెంటిగ్రేడ్‌ లేక అంతకంటే ఎక్కువ 

3) 8 డిగ్రీ సెంటీగ్రేడ్‌ లేక అంతకంటే ఎక్కువ 4) 10 డిగ్రీ సెంటీగ్రేడ్‌ లేక అంతకంటే ఎక్కువ 


Answer: 2 


ఛ ఏప్రిల్‌ 2017 లో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA), ఇంతవరకూ నిర్వహించని రాష్ట్రస్థాయి 


నమూనా (mock) అభ్యాసము (exercise), ఏ రాష్ట్రములో నిర్వహించింది? 


1) మహారాష్ట్ర 2) కేరళ 3) మధ్య ప్రదేశ్‌ 4) ఉత్తరాఖండ్‌ 
Answer: 4 


AtoZ Telugu News Mobile APP 


ఛ విపత్తుల నుండి ఈ క్రింది వాటిలో దేనిలో ఇతరముల కన్నా ఎక్కువ మానవ ప్రాణ నష్టము జరుగుతుంది? 
1) జన సాంద్రత ఎక్కువగా ఉన్న అభివృద్ధి చెందిన దేశము 

2) జన సాంద్రత ఎక్కువగా ఉన్న అల్ప అభివృద్ధి కల దేశము 

3) అభివృద్ధితో నిమిత్తము లేకుండా జన సాంద్రత 

ఎక్కువగా ఉన్న ఏ దేశము ఐనా 

4) విపత్తు ప్రమాదము ఎక్కువ ఉండే ఏ దేశమైనా 

నష్టానికి గురి అవుతుంది. 


Answer: 2 
9 భోపాల్‌ గాస్‌ దుర్దటన కారణమైన విష వాయువు పేరు ఏమిటి? 


1) మిథైల్‌ ఐసో సయనైడ్‌ 2) NES ఐసో సయవైడ్‌ 
3) మిథైల్‌ ఐసో సయనేట్‌ 4) NES ఐసో సయనేట్‌ 


Answer: 3 


ఛ క్రింది వాటిలో ఏ రాష్ట్రము ఇతరముల కంటే, రసాయన విపత్తుల నుండి ఎక్కువ ప్రమాదాన్ని కలిగి ఉన్నది? 


1) మహారాష్ట్ర 2) మధ్య ప్రదేశ్‌ 3) ఒడిశా 4) మణిపూర్‌ 


Answer: 1 


0 భారత వాతావరణ విభాగము తుఫాను హెచ్చరిక బుల్లెటిన్ల లో వాడే “రంగు సంకేతము" (colour code) 
లలోని ఏ రంగు “తుఫాను అలెర్ట్‌ (altert)” ని సూచిస్తుంది. 
1) ఎరుపు 2)పసుపు 3)నీలి 4) ఊదా 


Answer: 2 


ఛ ఆంధ్రప్రదేశ్‌ దేని వలన ఎక్కువ ప్రమాదానికి గురి అయ్యే అవకాశము ఉన్నది? 
1) భూకంపము 2) కొండ చరియలు విరిగి పడటము  3)వరదలు 4) తుఫాన్లు 


Answer: 4 


9 భారత్‌ లో షుమారు సాగుభూమిలో ఎంత విస్తీర్ణము, కరువు బారిన పడే ప్రమాదము ఉన్నది 
(సమీప సంఖ్యను గుర్తించండి)? 
1) 50 శాతం 2) 60 శాతం 3) 70 శాతం 4) 80 శాతం 


Answer: 3 


9 భూకంప పరిమాణాన్ని కొలిచే కొలబద్ద ఏది? 
1) రిక్టర్‌ స్కేల్‌ 2) మెర్సల్లి స్కేల్‌ 3) సింప్సన్‌ స్కేల్‌ 4) సవరింపబడిన మెర్పల్లి స్కేల్‌ 


Answer: 1 


AtoZ Telugu News Mobile APP 


Civil Assistant Surgeon.. APPSC ---2017 


+ క్రింది వాటిలో ఏది నెమ్మదిగా సంభవించే విపత్తు? 
1) చీడ పీడల ముట్టడి 2) వరదలు 3) అగ్ని పర్వత విస్ఫోటము 4) తుఫాను 


Answer: 1 


9 విపత్తు సంభవించిన తరువాత, విపత్తు నిర్వహణ దశలు క్రింది విధముగా ఉంటాయి? 
1) అవి వేరైనవి మరియు స్వతంత్రములు 

2) అవి ఎల్లప్పుడూ ఏక కాలములో జరుగుతాయి 

3) అవి వరుస క్రమములో ఉంటాయి కాని కొన్నిసార్లు 

ఏక కాలములో జరుగుతాయి 


4) అవి అనూహ్యముగా ఉంటాయి 


Answer: 3 


9 తీవ్రముగా వీచే గాలులు, క్రింది వాటిలో ఏ వర్గానికి చెందుతాయి? 
1) విపత్తు (Disaster) 2) ప్రమాద భయము 3) ఆపద (Hazard) 4) ఆపద యొక్క లక్షణము 


Answer: 4 


4 ఒక సమస్య విపత్తుగా మారకుండా నిరోధించడానికి క్రిందిది ఉదాహరణ? 
1) తుఫాను ఉపశమన చర్యలు 2) శుష్క ప్రాంతములలో జల విభాజక క్షేత్రముల నిర్మాణము 
3) కరువు సమయములో సహాయము 4) ఇచ్చిన జవాబులన్నీ సరైనవే 


Answer: 2 


ఛ క్రింది వాటిలో ఏది సాంప్రదాయిక వరద రక్షణ వ్యవస్థ? 


1)కుమా 2)బాబ్లి 3) రయులారా 4) ara ధలాయ్‌ 


Answer: 4 


ఛ క్రిందటి దశకములో అనేక మంది విద్యారుల మరణానికి కారణమైన పాఠశాల అగ్ని ప్రమాదము ఎక్కడ జరిగింది? 
1) భుజ్‌ 2) కలకత్తా 3) కుంభకోణం 4) కటక్‌ 


Answer: 3 


ఛ సునామీ తరంగాలు ఎంత వేగముతో ప్రయాణించ గలుగుతాయి? 
Answer: గంటకు అనేక వందల కిలోమీటర్ల వేగముతో 


+ భూకంపములు తట్టుకుని నిలిచే నిర్మాణాలు చేసేటప్పుడు క్రింది ప్రణాళికను వాడటం శ్రేయస్కరం? 
1) సరళ వృత్తం ప్రణాళిక సరళ 2) AG చతురస్ర ప్రణాళిక 


3) సరళ త్రికోణ ప్రణాళిక 4) నక్షత్ర ఆకృతి ప్రణాళిక 


AtoZ Telugu News Mobile APP 


Answer: 2 
9 అంతరించిపోతున్న అటవీ జంతు మరియు వృక్ష జాతులలో అంతర్జాతీయ వాణిజ్యానిపై ఆధార సంహిత 


(CITES) క్రింద, షుమారు ఎన్ని జంతు జాతులు రక్షింపబడుతున్న వి? 


1)1000 2)5000 3)10000 4)15000 
Answer: 2 


9 నిటారైన ఏటవాలులలో నేల క్రమ క్షయాన్ని నియంత్రించుటకు, క్రింది వాటిలో మేలైన పద్దతి ఏది? 


1) మల్చింగ్‌ (కప్పడము) 2) సరిహద్దుగా పెద్ద రాళ్ళను ఉంచడము 
3) సోపాన వ్యవసాయము 4) ఇచ్చిన వాటిలో ఏది సరైన జవాబు కాదు 


Answer:3 


9 2750595», జలావరణము మరియు వాతావరణముల మధ్య కల సన్నని స్పర్శా మండలమును 
(zone of contact) ఏమని పిలుస్తారు? 
1) నానోస్ఫియర్‌ 2) జీవావరణము 3) భూమండలము 4) ప్రోటోస్ఫియర్‌ 


Answer: 2 


9 క్రింది వాటిలో దేనిని “బంగారు నార" అంటారు? 
1) జనుము 2)పత్తి 3)గోగు 4) పట్టు 


Answer: 1 


+ భూకంపము వలన అత్యధిక హాని, భూకంప ప్రాంతములో ఎక్కడ జరుగుతుంది? 
1) హైపోసెంటర్‌ (Hypocentre) 2) ఎపి సెంటర్‌ (Epicentre) 3) కేంద్రము 4) సరిహద్దు 


Answer: 2 


క్రింది వాటిలో ఏ భూకంప తరంగము అనుదైర్య తరంగము? 
1) [తరంగము 2) 5 తరంగము 


3) P తరంగము 4) రాలే తరంగము 


Answer: 3 


ఛ క్రింది వాటిలో ఏ ఆపద కొన్ని సార్లు సామాజిక-ప్రాకృతిక (socio-natural) కారణాల వలన సంభవిస్తుంది? 

1) భూకంపము 2) సునామీ 3) తుఫాను 4) భూపాతము 

Answer:2 

@ UNISDR (విపత్తు ప్రమాద తగ్గింపుకై ఐక్యరాజ్య సమితి కార్యాలయము) యొక్క గణాంకాల ప్రకారము, ప్రపంచ 


విపత్తులలో షుమారు ఎంత శాతం అంటువ్యాధులు ప్రబలడము వలన సంభవిస్తున్నాయి? ----15% 


AtoZ Telugu News Mobile APP 


AtoZ Telugu News Mobile APP 


AtoZ Telugu News Mobile APP 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


విపత్తు నిర్వహణ - పరిచయం 


(DISASTER MANAGEMENT - 


INTRODUCTION) 


విపత్తు (Disaster) అనే పదం గ్రీకు భాష నుండి వచ్చిన 
(DUS) అనగా దుష్ట మరియు (ASATER) అనగా నక్షత్రం 
అనే పదాల నుండి ఉద్భవించింది. ప్రాచీన కాలంలో మన 
పూర్వీకులు ఏదైనా విపత్తు సంభవిస్తే ఏదో ఒక నక్షత్రంతో 
ముడిపెట్టి, ఆ నక్షత్రాన్ని దుష్ట నక్షత్రంగా భావించేవారు. విపత్తు 
(ప్రధానంగా ప్రకృతి వైపరీత్యం, విపత్తు సంభావ్యత (ప్రమాదానికి 
గురయ్యే ఆ ప్రాంత పరిస్థితి), కెపాసిటీప ఆధారపడి ఉంటుంది. 

విపత్తులు సంభవించడానికి భౌగోళిక, వాతావరణ వంటి 
ప్రత్యేక పరిస్థితులతో పాటు మానవుడి చర్యలు, కార్యకలాపాలు 
కారణమవుతుఆన్నఇయ. ప్రపంచంలో ప్రతిరోజు ఎక్కడో 
ఒకచోట ఏదో ఒక విపత్తు సంభవిస్తుంటుంది. దీనికి భారతదేశం 
అతీతం కాదు. ప్రత్యేక భౌగోళిక పరిస్థితులు అయిన ఎత్తైన 
పర్వత శ్రేణులు, విశాలమైన ద్వీపకల్ప పీఠభూమి, వేల 
కిలోమీటర్లు ప్రవహించే జీవనదీ వ్యవస్థ వల్లే భారతదేశం 
విపత్తుల బారిన పడుతోందనేది వాస్తవం. ఒక రకంగా 
చెప్పాలంటే ప్రకృతిలో జరిగే మార్పుల వల్లే విపత్తులు 
సంభవిన్తునాయి. ఈ మార్పులకు కారణం అడవులు 
నిర్మూలించడం వల్ల కాలుష్యం పెరిగపోవడం, జీవవైవిధ్యత 
దెబ్బతినడం, వాతావరణం వేడెక్కడం వంటివి. “న్యేచర్‌ ప్రొటెక్ట్‌ 
ఇఫ్‌ షి ఈజ్‌ ప్రొటెక్టెడ్‌” అనేది మనం వాడుతున్న భావన. 
కాబట్టి ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది. ప్రకృతిని 
అనుసరించాలే కానీ శాసించ కూడదన్నది దృష్టిలో పెట్టుకొని 
మన కార్యకలాపాలుంటే ఈ విపత్తుల తీవ్రతను చాలా వరకు 
తగ్గిచే అవకాశం ఉంది. 


DISASTER MANAGEMENT 


భూకంపాలు, తుఫానులు, సునామీలు, అగ్ని ప్రమాదాలు, 
భూపాతాలు (కొండచరియలు విరిగి పడటం), భవనాలు 
కూలడం, రసాయన విస్పోటనం వంటి ప్రకృతి వైపరీత్యాలు 
అకస్మాత్తుగా సంభవించి ఊహించన అధిక నష్టాన్ని (ప్రాణ, 
ఆస్తినష్టాలు) కల్పిస్తాయి. మానవుడి చర్యల వలల్ల రుతువుల 
గమనం మారడం, భూ వాతావరణం వేడెక్కడం, అడవుల 
నిర్మూలన వల్ల సరైన వర్షపాతము లేకపోవడం లేదా అనావృష్టి 
సంభవించడం వల్ల కరువు, అంటువ్యాదులు, ఆహారపదార్థాలు 
దొరకకపోవడం వంటి సమస్యలు నిదానంగా సంభవించిన 
అవి మానవునిపై తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. 
నిర్వచనాలు: 
విపత్తు నిర్వహణ చట్టం - 2005 నిర్వచనం: 

విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం విపత్తును “ఏదైనా 
ఒక (ప్రాంతంలో ప్రకృతిసిద్ధంగా లేదా మానవ కల్పిత 
కారణాలవల్ల లేదా. ప్రమాదవశాత్తూ లేదా నిర్లక్ష్యంవల్ల గానీ, 
తనంతతానుగా కోలుకోలేని విధంగా పెద్ద ఎత్తున ప్రాణనష్టానికి, 
మానవజీవితానికి, ఆస్తి విధ్వంసం లేదా నష్టానికి, పర్యావరణ 
నష్టానికి లేదా విధ్వంసానికి కారణమయ్యే ఉపద్రవం, ప్రమాదం, 
తీవ్ర విపత్తు లేదా దుర్శటన”గా నిర్వచించింది. 
ఐక్యరాజ్య సమితి నిర్వచనం: 

ఐక్యరాజ్యసమితి వారి నిర్వచనం ప్రకారం సమాజం 
యొక్క సాధారణ కార్యకలాపాలకు అకస్మాత్తుగా లేదా తీవ్రంగా 
సంభవించే ఆపదనే విపత్తు అని తెలిపింది. 
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం: 

ఏదైనా ప్రదేశంలోని సమూహానికి వెలుపల నుండి 
సహాయం పొందవలసినంత తీవ్రమైన (ప్రాణ, ఆస్తినష్టానిన 
పర్యావరణ నష్టాన్ని ఆర్థిక విధ్వంసాన్ని, ఆరోగ్య సమస్యలను 
కలుగజేసే సంఘటననే విపత్తు అని నిర్వచించారు. 
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వచనం: 

సాధారణ జీవితానికి లేదా పర్యావరణ వ్యవస్థకు 
అంతరాయ కలిగినప్పుడు ప్రాణాలను లేదా పర్యావరణాన్ని 
రక్షించి, సంరక్షించడానికి అసాధారణ అత్యవసర చర్యలు 
అవసరమయ్యే ఉపద్రవ పరిస్థితినే విపత్తు అని నిర్వచించడ 
మైనది. 
విపత్తుల వర్గీకరణ: 

వేగంగా ఆధారంగా విపత్తులు రెండు రకాలు: 
1) నిదానంగా సంభవించే విపత్తు 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


2) వేగంగా సంభవించే విపత్తు 

1) నిదానంగా సంభవించే విపత్తు; 

ఈ విధమైన విపత్తు పూర్తిగా ఏర్పడటానికి నెలలు. లేదా 
సంవత్సరాల తరబడి సమయం తీసుకుంటుంది. 

ఉదా॥ కరువు, పర్యావరణ క్షీణత, కొన్ని రకాల వ్యాధులు 
2) వేగంగా సంభవించే విపత్తు; 

ఈ విధమైన విపత్తు సంభవించడానికి చాలా తక్కువ 
సమయం తీసుకుంటుంది. దీని స్వభావం తక్కువ కాలం లేదా 
అధిక కాలం ఉండవచ్చు. ఈ విధమైన విపత్తు సంభవించి 
నప్పుడు ముందస్తు చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం 
ఉండదు. 


ఉదా! తుఫానులు, భూకంపాలు, అగ్నిపర్వతాలు, 
సునామీలు విపత్తులు సంభవించే కారణాలను బట్టి రెండు 


రకాలు: 

1) సహజ సిద్ధమైన విపత్తులు 

2) మానవకారకమైన విపత్తులు 
1) సహజసిద్ధమైన విపత్తులు: 

ఈ విధమైన విపత్తులు ప్రకృతి సిద్ధంగా ఏర్పడి ప్రాణ, 
RSD, పర్యావరణానికి నష్టం చేకూరుస్తాయి. 

ఉదా! భూకంపాలు (2008 చైనా భూకంపం), వరదలు, 


తుఫానులు (2007 బంగ్లాదేశ్‌ తుఫాను), సునామీ (2004 
హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ) 


యి సహజసిద్ధమైన విపత్తులను మనము నివారించలేము. కానీ 
మనకున్న శాస్త్ర, సాంకేతిక, సమాచార పరిజ్ఞానాన్ని ఉ 
పయోగించుకొని వాటివలన సంభవించే నష్టాలను 
తగ్గించవచ్చును. 

2) మానవకారకమైన విపత్తులు: 
మానవుల ప్రయోగాలు, తప్పిదాల కారణంగా సంభవించి, 
ప్రాణ, ఆస్తి మరియు పర్యావరణానికి నష్టాన్ని కలుగజేసే 
విపత్తఉలను మానవకారకమైన విపత్తులు అంటారు 
ఉదా! 1) భోపాల్‌ గ్యాస్‌ దుర్హటన 1984 


2) ఢిల్లీలోని ఉపహార్‌ సినిమాహాల్‌లో జరిగిన 
అ(గ్రిప్రమాదం 1997 


3) రాజధాని ఎక్స్‌ంపెస్‌ పట్టాలు తప్పడం 2002 
4) తమిళనాడులోని కుంభకోణం స్మూల్‌లోని 


DISASTER MANAGEMENT 


అగ్నిప్రమాదం 2003 
5) దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంటపేలుళ్ళు 2018 


ప్రజల యొక్క ఆలోచనా సరళిలో మార్చును తీసుకు 
రావడం, విపత్తుల గురించి అవగాహన కలగజేయడం, 
పర్యావరణ పరిరక్షణ _ మొదలగు కార్యక్రమాలను 
చేపట్టడం ద్వారా మానవకారక విపత్తులను నివారించ 
వచ్చు. 


విపత్తుల జాబితా: 


ఎ) 
1) 
2) 
3) 
4) 
5) 
6) 
7) 
8) 
9) 
10 


= 
i 
vs 


నీరు మరియు వాతావారణ సంబంధిత విపత్తులు 
వరదలు, నీటి ముంపు 

తుఫాన్లు 

టోర్నడోలు మరియు హరికేన్లు 

వడగళ్ల వాన 

కుంభవృష్టి 

వేడిగాలులు, చలి గాలులు 

హిమపాతాలు 

కరువులు 

NSV క్రమక్షయం 

పిడుగుపాటు 

సునామీ (సునామీని 2004 తరువాత విపత్తుల జాబితాలో 
చేర్చారు) 

భౌగోళిక సంబంధమైన విపత్తులు: 

భూపాతం మరియు పంక (ప్రవాహాలు 
భూకంపాలు 

ఆనకట్టలు తెగిపోవడం 

చిన్నచిన్న మంటలు 

రసాయన, పారిశ్రామిక మరియు అణు విపత్తులు 
రసాయన మరియు పారిశ్రామిక విపత్తులు 

అణు విపత్తులు 

ప్రమాదాలకు సంబంధించిన విపత్తులు 
అడవులలో మంటలు 

పట్టణాల్లో అగ్రిప్రమాదాలు 

గనుల్లో వరద ప్రమాదాలు 

చమురు ప్రమాదాలు 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


5) భవనాలు కూలిపోవడం 

6) వరుస బాంబు పేలుళ్ళు 

7) పండుగల సందర్భంగా జరిగే (ప్రమాదాలు 

8) విద్యుత్‌, అగ్ని ప్రమాదాలు 

9) విమాన, రోడ్డు మరియు రైలు ప్రమాదాలు 

10) పడవ (ప్రమాదాలు 

11) గ్రామాల్లో అగ్ని ప్రమాదాలు 

ఇ) బయోలాజికల్‌ విపత్తులు 

1) బయోలాజికల్‌ విపత్తులు మరియు మహమ్మారి వ్యాధులు 

2) కీటకాల దాడులు 

3) పశువులకు వచ్చే మహామ్మారి వ్యాధులు 

4) పుడ్‌ పాయిజనింగ్‌ 

వైపరీత్యం (Hazard) 

ఆస్తి, ప్రాణ నష్టం కలిగించే శక్తి ఉన్న ప్రమాదకరమైన 
సహజ లేదా మానవ కార్యకలాప పరిస్థితినే వైపరీత్యం 
అంటారు. (Hazard) అనే పదం (Hasard) అనే 
పురాతన ఫ్రెంచి పదం, (Hz-zahr) అనే అరబిక్‌ పదం 
నుంచి ఉద్భవించింది. దీనర్ధం ప్రమాదకర పరిస్థితి. 
వైపరీత్యాల తీవ్రత పెరిగే కొద్ది విపత్తుగా మారుతుంది. 

వైపరీత్యాలు ప్రధానంగా రెండు రకాలు అవి: 

1) ప్రకృతి వైపరీత్యాలు (Natural Hazards) 


భౌగోళిక, వాతావరణ కారణాల వంటి సహజ 
దృగ్విషయాల వల్ల కలిగే వైపరీత్యాలనే ప్రకృతి వైపరీత్యాలు 


అంటారు. 

ఉదా॥ 1) భూకంపాలు 2) వరదాలు 
3) సునామీలు 4) తుఫానులు 
5) అగ్నిపర్వతాలు 6) కరువు 


7) భూపాతాలు (కొండచరియలు, మంచుతలాలు 
విరిగిపడటం) 

2) మానవ నిర్మిత వైపరీత్యాలు (Man mand Hazards) 
ఈ రకమైన వైపరీత్యాలు మానవుడి చర్యలు, నిర్లక్ష్యం 
వల్ల ఏర్పడతాయి. 

ఉదా! 1) రోడ్డు (ప్రమాదాలు 2) అంటువ్యాదులు 


3) అగిప్రమాదాలు 4) రసాయన విస్ఫోటనాలు 


DISASTER MANAGEMENT 


5) యుద్దాలు 6) ఉగ్రవాద 


7) పౌరసంఘర్షణ 8) పంట విచ్చిత్తి 
వైపరీత్యాలను అవి సంభవించే ప్రదేశం, కారణమైన స్థితి 
ఆధారంగా ఏడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి: 

1) భౌగోలిక సంబంధ వైపరీత్యాలు 
(Geological Hazards) 

ఉదా॥ 1) భూకంపాలు 2) సునామీలు 
3) అగ్నిపర్వతాలు 4) భూపాతాలు 
5) కరువు 5) చీడపీడలు 

2) జలవాతావరణ వైపరీత్యాలు 
(Water climateHazards) 

ఉదా॥ 1) తుఫానులు 2) వరదలు 
3) టోర్నడోలు 4) కరువు 
5) వేడిగాలులు 6) వడగండ్ల వాన 

3) పర్యావరణ సంబంధ వైపరీత్యాలు 
(Environmental Hazards) 

ఉదా॥ 1) అడవులు నశించడం 2) పర్యావరణ కాలుష్యం 
3) ఎడారు పెరగడం 4) చీడపీడల సంక్రమణ 

4) జీవ సంబంధ వైపరీత్యాలు ( Biological Hazards) 

2) కలుషిత ఆహారం 

3) జంతువుల నుంచి వ్యాధుల వ్యాప్తి 


ఉదా॥। 1) అంటువ్యాధులు 


4) తెగుళ్ళ వ్యాప్తి 
5. పారిశ్రామిక, రసాయన వైపరీత్యాలు 
(Industrial ChemicalHazards) 
ఉదా॥ 1) రసాయనాలు వెలువడటం 
2) చమురు ఎగజిమ్మడం 
3) అణు దుర్హటునలు 
4) పారిశ్రామకి విస్ఫోటనాలు 
6. ప్రమాద వైపరీత్యాలు (Accidental Hazards): 
ఉదా॥ 1) రోడ్లు, అగ్ని (ప్రమాదాలు 2) భవనాలు కూటడం 
3) అడవుల్లో కార్చిచ్చు 
5) ఉత్సవాలలో జరిగే ప్రమాదాలు 
6) గనులలో వరదలు సంభవించడం 


4) బాంబులు పేలడం 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


7. 


సాంఘీక వైపరీత్యాలు (Social Hazards): 


ఉదా॥ పట్టణాల్లోని మురికి వాడల్లో చెత్తచెదారం పేరుకుపోవడం 


వలన వరదలు రావడం, అంటువ్యాధులు ప్రబలడం 
విపత్తు సంభావ్యత / దుర్భలత్వం 
(Vuinerability) 


Dd నిర్వచనం:ఒక సమాజం, వ్యవస్థ, నిర్మాణం, భౌగోలిక 


ప్రాంతంలో ఉండే గాయపడదగిన లేదా ప్రమాదానికి 
లేదా విపత్తుకు గురయ్యే అవకాశం ఉండే పరిస్థితినే 
దుర్భలత్వం అంటారు. 

ఇది ఆ ప్రాంతంలో నివసించే ప్రజల ఆర్థిక పరిస్థితి, 
వయస్సు, పేదరికం నిరక్షరాస్యత, సరైన అవగాహన 
లేకపోవడట్టణీకరణ, జనాభా పెరుగుదల పై ఆధారపడి 
ఉంటుంది. 


ఉదా॥: 2001లో గుజరాత్‌లో సంభివించిన భూకంపం 
సందర్భంగా భుజ్‌ పట్టణం పరిసర ప్రాంతాలలో నివసించే 
వారి కంటే ఇరుకైన రోడ్డులు, సంరక్షితం కానీ భవనాలు, 
అధిక జనసాంద్రతను కలిగియున్న భుజ్‌ పాత నగరానికి 
చెందినవారు ఎక్కువగా మరణించారు. పట్టణశివారులో 
నివసించినవారు విశాలమైన రోడ్లను కలిగియుండటమే 
కాకుండా ఒకటి / రెండు అంతస్తుల భవనాలను కలిగి 
యుండటం వలన భూకంపం సంభవించినప్పుడు త్వరగా 
బయటకు వచ్చారు. కావున భుజ్‌ శివారు ప్రాంతాలలో 
నివసిస్తున్న వారి కన్నా భుజ్‌ పాతనగరంలో నివస్తున్న 
వారు అధిక దుర్భలత్వం కలిగియున్నారని చెప్పవచ్చు. 
దుర్భలత్వం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి: 
1. భౌతిక విపత్తు సంభావ్యత; 

ప్రమాదం వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉన్న భౌతిక 
నిర్మాణం లేదా వ్యవస్థ లేదా సమాజం 

ఉదా॥ సురక్షితం గాలేని ప్రాంతాలలో అదుపు లేకుండా 
పెరిగి స్థిర ఆవాసాలు ప్రజలను వైవరీత్యాలకు 
గురిచేస్తాయి. భూపాతం సంభవించినప్పుడు ఆ 
ప్రాంతంపై ఉండే భవనాలు, నిర్మాణాలు కూలిపోవడమే 
కాకుండా దిగువన ఉన్న ప్రాంతాలలో భూకంపాలను 
తట్టుకునే విధంగా నిర్మించిన నిర్మాణాలను కూడా 
కూల్చివేయవచ్చు. 

24 సామాజిక -ఆర్థిక విపత్తు సంభావ్యత: 


కవీ 


DISASTER MANAGEMENT 


ప్రజల జీవనస్థాయి, ఆర్థిక పరిస్థితి కూడా విపత్తులను 
కలిగిస్తుంది. ప్రమాదాలు తరచుగా జరిగే ప్రాంతాల్లో 
నివసిస్తుంటారు. దీనివల్ల ప్రమాదం సంభవిస్తే సులభంగా 
దానికి లోనవుతారు. 

ఉదా: సముద్రతీరంలో నివసించే పేద (ప్రజలకు దృఢమైన 
కాంక్రీటు భవనాలు నిర్మించుకోవడానికి అవసరమైన 
డబ్బులేని మూలంగా వారు ఎక్కువ నష్టపోతున్నారు. 
సమర్థత (Capacity): 

విపత్తు సంబవించినప్పుడు వ్యక్తులు లేదా సమూహాలు 
కలిగే ఉండే లక్షణాలు అవి: ధైర్యంగా ఎదుర్మోవడం, 
నివారించగలగడం, త్వరగా కోలుకోవడం వంటివి. ఇది 
ప్రజల ఆర్థిక, సామాజిక స్థాయి అవగాహన నైపుణ్యంపై 
ఆధారపడి ఉంటుంది. 

వైపరీత్యాలు ఎప్పుడూ సంభవిస్తూనే ఉంటాయి. అయితే 
తీవ్రమైన దుర్భలత్వం ఎదుర్శొనే సమర్థత తక్కువగా ఉ 
న్నప్పుడే వైపరీత్యాలు విపత్తుగా మారుతాయి. 

అపాయం (Risk) 

వైపరీత్యాలు మరియు దుర్భలత్వం పరిస్థితుల మధ్య 
పరస్పర చర్యల కారణంగా ఆర్థిక కార్యకలాపంలో 
అంతరాయం, పర్యావరణ క్షీణతతో పాటు మరణాలు, 
గాయాలు, ఆస్తి, జీవనోపాధి నష్ట వంటి హానికరమైన 
పర్యవసానాలు లేదా ఊహించదగినటువంటి నష్టాలు 
జరిగే సంభావ్యతను ముప్పు అంటారు. 

ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఒక నిర్ధిష్ట ప్రాంతంలో వైపరీత్య 
సంఘటన సంభవించిన కారణంగా తలెత్తే ఊమించిన 
నష్టాల అంచనాను ముప్పు అంటారు. 

ముప్పు స్థాయి క్రింది అంశాలపై ఆధాపడి ఉంటుంది. 
వైపరీత్య స్వభావం 

వైపరీత్య ప్రభావానికి గురయ్యే అంశాల దుర్భలత్వం 

ఆ అంశాల ఆర్థిక విలువ. 

ఒక కమ్యూనిటీ / ప్రాంతం వైపరీతత్యాలకు గురై, దాని 
దుష్ప్రభావానికి ప్రభావితమైనప్పుడు ఆ కమ్యూనిటీ / 
ప్రాంతం ముప్పులో ఉన్నట్టు చెప్పబడుతుంది. 
ఉపశమనం(Mitigation): 

విపత్తు సంభవించిన తర్వాత దాని తీవ్రతను, మళ్ళీ 
విపత్తుకు లోనయ్యే పరిస్థితిని తగ్గించి త్వరగా మామూలు 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


స్థితికి రాగటగడం. ఉదాహరణకు కరువు పీడిత ప్రాంతాల్లో 
నీటిని నిల్వ చేసుకునే చర్యల వల్ల భవిష్యత్తులో రాబోయే 
నీటి ఎద్దడిని ఎరుర్మోవడం. తుఫాను వల్ల నష్టపోయిన 
బాధితులకు నురక్షిత ప్రాంతాల్లో పునరావానం, 
పునర్నిర్మాణం కల్గించడం. 

2004 సునామీ తరువాత తమిళనాడులోని సామియార్‌ 
పెట్టయి గ్రామంలో ఇతర గ్రామాలతో పోల్చుకుంటే 
తక్కువ మరణాలు సంభవించాయి. ఆ గ్రామ ప్రజలు 
శోధన & రక్షణ, ఖాళీ చేయుట, ప్రథమ చికిత్సలో శిక్షణ 
కలిగి ఉన్నారు. ఇది వారు విపత్తుల సందర్భంగా 


DISASTER MANAGEMENT 


సమర్థవంతంగా స్పదించి, పెద్ద సంఖ్యలో విలువైన 
ప్రాణాలను కాపాడటానికి దోహదపడింది. 

విపత్తు నిర్వహణ : 

ఓ విపత్తుకు ముందు, విపత్తు, సంభవించినప్పుడు, విపత్తు 
తర్వాత తీసుకోవాల్సిన చర్యలు, కార్యకలాపాలు 
సమాహారమే విపత్తు నిర్వహణ. 

ఈ కార్యకలాపాల విపత్తుకు ముందు, విపత్తు సందర్భంలో 
మరియు విపత్తు అనంతరం నిర్వహించే సంసిద్దత, 
ప్రతిస్పందన, ఉపశమనం, పునర్నిర్మాణం, పునరావాసం 
మొదలైన వాటికి సంబంధించి ఉంటాయి. 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


DISASTER MANAGEMENT: CYCLE 


ఇ 


౯ RESPONSE 


ee DISASTER 
MANAGEMENT ౨౨... 
CYCLE 


MITIGATION 


DEVELOPMENT 


విపత్తు సంభవించబోయే ముందు, విపత్తు జరుగుతున్న 
సమయంలో, విపత్తు జరిగిన తర్వాత... చేపట్టే అన్ని 
రకాల సహయక చర్యలు -ఆస్తి, ప్రాణ, సామాజిక, ఆర్థిక 
నష్టాలను నివారించే చర్యలు - మొత్తం విపతనిర్వహణా 
చట్రం కిందికి వస్తాయి. విపత్తు నష్ట నిర్వహనాలో 
భాగంగా చేపట్టే మూడు దశంల కార్యకలాపాల ఈవిధంగా 
ఉన్నాయి. 

1. విపత్తుకు ముందు: సంభావ్య విపత్తు వల్ల ఆస్తి, ప్రాణ 
నష్టాలను నివారిచేందుకు చేపట్టే, చర్యలు. ఉదాహరణకు 
ప్రజాచైతన్య కార్యక్రమాలు చేపట్టడం, (55980 
బలహీనంగా ఉన్న నిర్మాణాలను మరింత పటిష్టం 
చేయడం, కుటుంబాలు సామాజిక స్థాయిల్లో విపత్తు 
నిర్వహణా ప్రణాళికలను రూపొందించడం వంటివి 
విపత్తుకు ముందు చేపట్టే చర్యల కిందికి వస్తాయి. ఈ 
విధంగా నష్ట నివారణకు చేపట్టే చర్యలను ఉపశమన 
లేదా సంసిద్ధతా చర్యలు అని వ్యవహరిస్తారు. 

2. విపత్తు సమయంలో: విపత్తు జరుగుతున్న సమయంలో 
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితుల అవసరాలను 
తీరుస్తూ వారి కష్టాను సాధ్యమైనంత వరకు కనీసస్థాయికి 
కుదించడమే లక్ష్యంగా విపత్తు సమయంలో తీసుకునే 


DISASTER MANAGEMENT 


చర్యల ప్రధాన లక్ష్యంగా విపత్తు సమయంలో తీసుకునే 
చర్యల (ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఈ సమయంలో 
చేపట్టే సహాయక చర్యలను అత్యవసరంగా చేపట్టేవిగా 
పరిగణిస్తారు. 

3. విపత్తు తర్వాత : విపత్తు సంభవించిన తర్వాత బాధిత 
సమాజంలోని ప్రజలకు తక్షణం చేపట్టే సమాయ, 
పునరావాస చర్యలు ఈ విధానం కిందికి వస్తాయి. వీటినే 
స్పందన మరియు తిరిగి కోలుకోవడానికి చేపట్టే చర్యలుగా 
పరిగణిస్తారు. 

ముఖ్యమైన భావనలు: 

1. డిజాస్టర్‌ ప్రోన్‌నుస్‌ : విపత్తు వల్ల నష్టపోయే లేదా 
ప్రభావితమయ్యే ప్రాంతం. 

2. డిజాస్టర్‌ ప్రిపెర్ట్‌నెస్‌: విపత్తు సంభవించడానికి ముందు 
సంసిద్ధంగా ఉండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యలు. 
3. సమూహం. లేదా జాతి (కమ్యూనిటీ) : ఒక నిర్దిష్ట 
ప్రాంతంలో(గ్రామం, పట్టణం) స్థానికంగా గుర్తింపు ఉ 
౦డి ఒకే జీవన విధాన కలిగి నివసించే ప్రజల సమూహం 
4. ప్రథమ స్పందకులు (ఫస్ట్‌ రెస్‌పాండర్స్‌): ఏదైనా 
వివత్తుకు వెంటనే లోనయ్యేవారు. అలాగే ఆ విపత్తుకు 
ప్రథమంగా న్పదించి నవోయకబృందాలు, 
ప్రభుత్వసంస్థలు, చేరుకోకముందే తగిన ఉపశమన 
కార్యక్రమాలు చేపట్టేవారు. 

ప్రథమ చికిత్సకిట్లఓ ఉండవలసిన వస్తువులు: 

i థర్మామీటర్‌ 

. ట్రయాంగులర్‌ బ్యాండేజి 

AS 

సోప్‌లు 

. యాంటిసిడ్‌ 

. ఓ.ఆర్‌.ఎస్‌. పాకెట్స్‌ 

దూది 


00 ఎఇ రాలాయి © KND pi 


9. ROS డ్రెస్సింగ్‌ 
10. క్రేపీ బ్యాందేజీ 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


DISASTER MANAGEMENT 


AC అ ఆ 
ప్రపంచంలో ప్రకృతి విపత్తులు 
(DISASTER IN WORLD) 


ప్రపంచ వ్యాప్తంగా 1992 నుండి 2001 మధ్యకాలంలో 
వివిధ విపత్తుల వలన మరణించిన వారిలో భూకంపాలవల్ల 
16%, కరువువల్ల 45%, వడగాలుల వల్ల 10% వరదల 
వల్ల 12% మంది మరణించారు. ఈ విధమైన ప్రమాదాలను 
పరిశీలించిన ఐక్యరాజ్యసమితి 1990-2000 దశాబ్దాన్ని విపత్తు 
నివారణ దశాబ్దంగా ప్రకటించింది. ఈ సమయంలో అన్ని 
దేశాలు విపత్తుల నివారణకు సమగ్ర ప్రణాళికను రూపొందించి 
కృషి చేయాలని సూచించింది. మన దేశంలోని 29 రాష్ట్రాలు 
మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో 28 ప్రాంతాలు విపత్తులకు 
గురవుతున్నాయి. భారత్‌కు ఉన్న "7516కి. మీ. తీరరేఖలో 
దాదాపు 5700 కి.మీ. పొడవునా తుపానుకు గురయ్యే 
అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పుదుచ్చేరి, ఒరిస్సా 
అండమాన్‌ నికోబార్‌ దీవులు ఎక్కువగా తుఫాను బారిన 
పడుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల దేశ జీడిపీలో 2% 
నష్టం వాటిల్లుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా. 
1980-2010 మధ్యకాలంలో ప్రకృతి సిద్ధ విపత్తుల వల్ల 
దేశంలో దాదాపు 1,43,039 మంది మరణించారు. కొన్ని 
లక్షల మంది నిర్వాసితులయ్యారు. ఇలాగైతే 2015 నాటికి 
ప్రపంచంలో 5 కోట్ల మంది పర్యావరణ శరణర్భులను భరించాల్సి 
ఉంటుందని అంచాన వేశారు 


అంతర్జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలు: 

ఇంటర్‌నేషనల్‌ సునామీ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ (Interna- 
tional Tsunami Center) (ITIC): దీనిని యునెస్మోకు చెంది 
ఇంటర్‌ గవర్నమెంటల్‌ ఓషనో(గాపిక్‌ కమిషన్‌ (100) 


ఆధ్వర్యంలో 1965లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన 
కేంద్రం అమెరికాలో హవాయి రాష్టంలో ఉన్న హోనోలులులో 
కలదు. 

పసిఫిక్‌ సునామీ వార్నింగ్‌ సెంటర్‌: (Pacific Tsunami 
Warming Center(PTWC): దీనినే అంతర్జాతీయ సునామీ 
హెచ్చరికల కేంద్రం అని కూడా అంటారు. దీని ప్రధాన 
కార్యాలయం అమెరికాలో హవాయి రాష్ట్రంలో ఇవా బీచ్‌ వద్ద 
ఉంది. దీనిని అమెరికాకు చెంది నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ 
అట్మాస్పియరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ (National Oceanic and At- 
mospheric Administration NOAA) నిర్వహిస్తోంది. దీనిని 
1948లో ఏర్పాటు చేశారు. 2004లో row 
మహాసముద్రంలో వచ్చిన సునామీ అనంతరం ఈ కేంద్రం 
సేవలను హిందూ మహసముద్రం, కరేబియన్‌, చుట్టుప్రక్కల 
ప్రాంతాలకు కూడా విస్తరించడం జరిగింది. 

ఏసియన్‌ డిజాస్టర్‌ రిడక్షన్‌ సెంటర్‌ (Asian Disaster 
Reducation Center (ADRC)): దీనిని 1998 లో జపాన్‌లోని 
కోబ్‌ నగరంలో ఏర్పాటు చేశారు. 

పసిఫిక్‌ ప్రాంతంలో సునామీ హెచ్చరిక సమన్వయ 
(గూపు:(ఇంటర్‌నేషనల్‌ కార్డినేషన్‌ గ్రూప్‌ ఫర్‌ ద సునామీ 
వార్నింగ్‌ సిస్టమ్‌ ఇన్‌ ద పసిఫిక్‌ (1061750): దీనిని 1968లో 
జపాన్‌లోని కోబ్‌ నగరంలో ఏర్పాటు చేశారు. 

ఆసియా డిజాస్టర్‌ ప్రిపేర్డ్‌నెస్‌ సెంటర్‌ (Asia Disaster 
Preparedness Center (ADPC)): దీనిని 1986 జనవరిలో 
థాయిలాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ కేంద్రంగా ఏర్పాటు చేయడం 
జరిగింది. 


ప్రపంచ వాతావరణ సంస్థ (వరల్డ్‌ మెటొరాలజీకల్‌ ఆర్గనైషన్‌ 
(WMO) : ఇది ఐక్యరాజ్యన మితి అనుబంధ So 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


భూగోళవాతావరణాన్ని పర్యవేక్షిస్తుంది. ఈ సంస్థ ప్రధాన కేంద్రం 
స్విట్టర్లాండ్‌లోని జెనీవాలో ఉంది. 

సార్క్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ :(SAARC Disas- 
ter Management Center(SDMC) : దీనిని 2006 
అక్టోబర్‌లో న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ 
మేనేజ్‌మెంట్‌ (National Intitute of Disaster Manage- 
ment ఆవరణంలో ఏర్పాటు చేయడం జరిగింది. 

ఇంటర్నేషనల్‌ స్ట్రాటజీ ఫర్‌ డిజాస్టర్‌ రిడక్షన్‌ (United Na- 
tions International Strategy for Disaster 
Reducation)(UNISDR) ఇది ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 


1999 డిసెంబర్‌లో ఏర్పాటు చేయబడింది. ప్రధాన కార్యాలయం 
స్విట్టర్లాండ్‌లోని జెనీవాలో ఉంది. 
ఆవేర్‌నెస్‌ అండ్‌ ప్రిపెర్ట్‌నెస్‌ ఫర్‌ ఎమర్జెనీస్‌ ఎట్‌ లోకల్‌ 
లవల్‌ (Awarencess and preparedness for 
Emegencies at Local level(APELL): ఐక్యరాజ్యసమితి 
పర్యావరణ కార్యక్రమం (UNEP) ప్రభుత్వాలు, పారిశ్రామిక 
వర్గాలతో కలిసి సాంకేతిక ప్రమాదాలు, పర్యావరణ అత్యవసర 
పరిస్థితులు సంభవించకుండా తగ్గించడానికి , వాటివల్ల జరిగే 
హానికర (ప్రభావాలను కుదించడానికి అవేర్‌నెస్‌ అండ్‌ 
ప్రిపేర్ట్‌నెస్‌ ఫర్‌ ఎమర్జెనీస్‌ ఎట్‌ లోకల్‌ లెవల్‌ (APELL) ను 
రూపొందించింది. 
ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ 
(Intergovernment panel on Climant 
ChangeXIPCC): దీనిని 1988లో ప్రపంచ వాతావరణ 


DISASTER MANAGEMENT 


సంస్థ (525. 00. ఓ.) ఐక్యరాజ్యసమితి పర్యావరణ 
కార్యక్రమం. (యుఎన్‌ఇపి)లు కలిసి ఏర్పాటు చేశాయి. 
దీని ప్రధాన కార్యాలయం స్విట్టర్లాండ్‌ జెనీవాలో ఉంది. 
అకాడమీ ఫర్‌ డిజాస్టర్‌ ప్లానింగ్‌ & టైనింగ్‌ (Acad- 


emy for Disaster Management Education, Plan- 
ning and Training ADEPT):28 చెన్నైలో ఉన్న 


ప్రభుత్వేతర సంస్థ విపత్తు నిర్వహణ రంగంలో శిక్షణ 
కోర్సులు అందించడంతో పాటు (ప్రణాళికలు 
రూపొందిస్తుంది. 

అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ మరియు రెడ్‌క్రీసెంట్‌ సోసైటీ 
యొక్క ప్రధాన కార్యాలయము స్విట్టర్లాండ్‌లోని జెనీవాలో 
కలదు. 

ఎర్త్‌క్వేక్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ ఇండర్నేషనల్‌ 
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ - హైదారబాద్‌ 
అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవము 

ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 13వ తేదీని అంతర్జాతీయ 
విపత్తు కుదింపు దినోత్సవంగా జరుపుకుంటారు. 
2009 డిశంబర్‌ 21న ఐక్యరాజ్యసమితి సాధారణ 
అసెంబ్లీ 2010 నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 18ను 
అంతర్జాతీయ వివత్తు కుదించు దినోత్సవంగా 
పాటించాలని నిర్ణయించింది. 

2009 వరకు (ప్రతి సంవత్సరం అక్టోబర్‌ నెలలోని 2వ 
బుధ వారాన్ని అంతర్జాతీయ విపత్తుల కుదింపు 
దినోత్సవంగా జరుపుకునేవారు. 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 


040 - 27665101, 9515870609 


DISASTER MANAGEMENT 


భారతదేశం - విపత్తులు 


(DISASTER IN INDIA) 


భారత్‌లో సంభవించిన ప్రధాన విపత్తులు: 

భారతదేశం ప్రపంచంలో అత్యంత విపత్తు ముప్పు కలిగిన 
మొదటి 10 దేశాలలో ఒకటిగా ఉన్నది దేశంలో ఉన్న 
29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలలో 28 
ప్రాంతాలలో విపత్తు సంభవించే అవకాశం ఉంది. 
యునైటెడ్‌ నేషనల్‌ ఫర్‌ డిజాస్టర్‌ రిడక్షన్‌ నివేదిక ప్రకారం 
2010లో సహజ విపత్తులు సంభవించిన దేశాలను 
గమనించినట్లయితే చైనా తరువాత భారతదేశం రెండవ 
స్థానంలో ఉంది భారతదేశంలో గల విశిష్టమైన భౌగోళిక, 
వాతావరణ మరియు సామాజిక, ఆర్థిక పరిస్థితుల 
కారణంగా పెద్ద సంఖ్యలో విపత్తులకు గురవవుతుంది. 


భారతదేశంలో ప్రతి సంవత్సరం సంభవించే వరదలకు 
20 కోట్ల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారు. 
2001 నుండి 2011 మధ్యకాలంలో ఆసియా ఖండంలో 
అత్యధిక భూకంపాలు సంభవించాయి. వేల సంఖ్యలో 
(ప్రజలు మరణించారు. ఇటీవల కాలంలో భారతదేశంలో 
వరదలు, కరువులు, భూకంపాలు, భూపాతాలు అధికంగా 
పెరుగుతున్నాయి. 


ప్రతి సంవత్సరం సగటున అరేబియా సముద్రం, 
బంగాళాఖాతం నుండి 5నుండి 6 తుఫాన్లు, 5 ఉష్ణ 
మండల సైక్లోన్‌లు తీరాన్ని దాటుతున్నాయి. 


భారతదేశానికి గల 7,516 కి.మీ. ల తీరరేఖ కలదు. 
ఈ తీరరేఖ గల భాగం తుఫానులకు, సునామీ 
ప్రభావాలకు గురయ్యే అవకాశం కలిగియుంది. 


1967 నుండి 2006 మధ్య భారతదేశంలో సంభవించిన 
మొత్తం సహాజ విపత్తులో 52% వరదల వలన కాగా, 
23% చ|[కవాతాలు, 11% భూకంపాలు, 
11%భూపాతాల వలన సంభవించాయి. అయితే 
భూకంపాల వలన అత్యధిక మంది చనిపోగా, వరదలు, 
చక్రవాతాలు తరువాత స్థానాల్లో ఉన్నాయి. అత్యధిక శాతం 
ప్రజలు కరువు వలన ప్రభావితమయ్యారు. 

1982 నుండి 2001 మధ్య గడిచిన రెండు దశాబ్దాలలో 
సహజ విపత్తులు 1,07,813 ప్రాణాలను హరించాయి. 
సగటున సంవత్సరానికి 5,390 మంది ప్రాణాలు 
కోల్పోవడం జరిగింది. 


ప్రపంచబ్యాంకు 2001, 2003, 2009లో నిర్వహించిన 
అధ్యయనం ప్రకారం భారతదేశం విపత్తుల కారణంగా 
ప్రతి ఏటా జిడిజిలో 2% కేంద్రప్రభుత్వ వార్షిక రాబడిలో 
12%నష్టపోతోంది. 

21వ శతాబ్దపు మొదటి 9 సంవత్సరాలలోనే పలు రకాల 
సహజ విపత్తుల కారణంగా సుమారు 4000 వేలమంది 
మరణించడం, 2,47, 480 వేల మంది ప్రభావితం 
కావడం జరిగింది. మరణించిన వారిలో అత్యధిక శాతం 
మంది పేదలే ఉన్నారు. 

సహజ విపత్తులు భారతదేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం 
చూపతున్నాయి. గడిచిన 85 సం॥రాలలో ప్రభుత్వ, 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


ప్రైవేటు ఆస్తులకు ప్రత్యక్షంగా 30 బిలియన్‌ అమెరికన్‌ 
డాలర్ల నష్టం సంభవించింది. 

ప్రపంచ బ్యాంకు నివేదిక 2002 ప్రకారం వరదలు, 
తుఫాన్లు, భూకంపాలు వంటి ఆకస్మికంగా వచ్చే తక్కువ 
ఆవృత్తి కలిగిన సహజ విపత్తులు తీవ్ర ప్రభావం 
కలిగిస్తున్నాయి. ప్రధానంగా కుంభవృష్టి, బుతుపవనాల 
వలన వచ్చే భారీ వర్షాల మూలంగా వస్తున్న వరదలు 
గణనీయమైన నష్టాలకు మూలకారణమవుతున్నాయి. 
2002 కుముందు గడిచిన దశాబ్దంలో ఇటువంటి వరదల 
వలన 13 బిలియన్‌ డాల్లరకు పైగా నష్టం వాటిల్లింది. 
బలమైన ఉష్ణమండల తుఫాన్లు, చక్రవాతాలు కారణంగా 
6.6 బిలియన్‌ డాలర్ల నష్టం రాగా భూకంపాలు సృష్టించిన 
విధ్వంసం వలన 5 బిలియన్‌ డాలర్లకు పైగా నష్టం 
సంభవించిది. 

విపత్తులు సంభవించిన తర్వాత సరైన స్పందన లేక 
జరగాల్సిన దాని కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. 
విపత్తులకు పూర్తిగా నివారించలేకపోయినా, ముందుగా 
పసిగట్టి కొంతవరకు నష్టాన్ని తగ్గించవచ్చు. పాశ్చాత్య 
దేశాల్లో విపత్తులు ముందుగానే పసిగట్టడం, అవి 
జరిగినప్పుడు త్వరితగతిన స్పందించే పటిష్టమైన వ్యవస్థల 
వల్ల వివత్తులను నమర్భవంతంగా 
ఎదుర్కొంటున్నారు. అందుకే మన దేశంలో కూడా విపత్తు 
నిర్వహణ, నివారణ కోసం కేంద్రప్రభుత్వం 2005 
డిసెంబర్‌ 28న నేషనల్‌ డిజాస్టర్‌ మెనెజ్‌మెంట్‌ యాక్ట్‌ 
-2005ను రూపొందించింది. ఈ చట్టం ప్రకారం కేంద్ర, 


వారు 


10 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


TILIA VT 


ఛి 


DISASTER MANAGEMENT 


రాష్ట స్థాయిల్లో స్థానిక విపత్తు నిర్వహణ కేంద్రాలు 
ఏర్పాటు చేశారు. దీంతోపాటు నేషనల్‌ డిజాస్టర్‌ 
మేనేజ్‌మెంట్‌ అథారిటీను కూడా ఏర్పాటు చేశారు. ఇది 
విపత్తు నిర్వహణకు కావాల్సిన మానవ వనరుల అభివృద్ధి, 
సామర్థ్యం పెంపుదల, శిక్షణ, అవగాహన కార్యక్రమాలు 
రూపొందించడం వంటివి చేపడుతుంది. రా(ష్టాలు, 
కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉండే ద్వారా విపత్తు నిర్వహణ 
చేపడుతుంది. రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉ 
౦డే ద్వారా విపత్తు నిర్వహణ చేపడుతుంది. 

భారత్‌లో విపత్తుకు లోనయ్యే ప్రాంతం 

దాదాపు 59% భూభాగం భూకంపాలకు గురయ్యే 
అవరాశం ఉంది. 

వరదలకు గురయ్యే ప్రాంతం - 12% 

తుఫానులకు గురయ్యే ప్రాంతం - 8% 

70%భూమి కరువు పీడిత ప్రాంతం 

40 మిలియన్‌ హెక్టార్లు వరదలకు గురయ్యే అవకాశం 
ఉంది. 

జాతీయ వివత్తు నిర్వవాణ నంన్భ ఆధ్వర్యంలో 
భారతదేశంలో మొదటి డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కాంగ్రెస్‌ 


సదస్సు 2006 నవంబర్‌ 29, 30 తేదీలలో న్యూఢిల్లీలోని 
విజ్ఞాన్‌ భవన్‌లో జరిగింది. 


రెండవ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కాంగ్రెస్‌ సదస్సు 2009 
నవంబర్‌ 4 నుండి 6తేదీ వరకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ 
భవన్‌లో జరిగింది. 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


1. భూకంపం 


(EARTHQUAKE) 


సహజ విపత్తుల్లో భూకంపాలు తీవ్రమైనవి. అకస్మాత్తుగా 
భూమి కంపించడంవల్ల ఏర్పడే భూకంప తరంగాలు కొన్ని 
మీటర్ల వేగంతో ప్రయాణించడం వల్ల అధిక ఆస్తి, ప్రాణ 
నష్టం సంభవిస్తుంది. భూకంప తరంగాలు ప్రయాణించే 
వేగాన్ని బట్టి భూమి కంపించడం భవనాలు కూలడం 
జరుగుతుంది. భూకంపాలు పగలు, రాత్రి తేడా లేకుండా 
ఎప్పుడైనా నంభవించండానికి అవకాశముంది. 
భారతదేశంలో ప్రతి సంవత్సరం 6.0 నుంచి 8.0 మధ్య 
తీవ్రత ఉన్న భూకంపాలు దాదాపు 96 వరకు 
సంభవిస్తున్నాయని అంచనా వేయడమైంది . ప్రపంచం 
మొత్తం విపత్తుల్లో 8% భూకంపాలే ఆక్రమిస్తున్నాయి. 
అత్యధికంగా పసిఫిక్‌ పరివేష్టిత ప్రాంతంలో 68% 
భూకంపాలు సంభవిస్తున్నాయి. 2001లో గుజరాత్‌లో 
భుజ్‌ సమీపంలో సంభవించిన భూకంపం వల్ల దాదాపు 
14 వేల మంది ప్రానాలు కోల్పోయారు. లక్షల మంది 
నిర్వాసితులయ్యారు. 2010 లో హైతీ దేశంలో 
సంభవించిన భూకంపం వల్ల దాదాపు 2 లక్షల మందికి 
పైగానే మరణించారు. ఇటీవలి కాలంలో సంభవించిన 
భూకంపాల్లో హైతి భూకంపం ఇదే అతి పెద్దది. 


భూకంపాలను గురించి అధ్యయనం చేసే శాస్తం - 
సిస్మాలజీ (Seismology) 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


DISASTER MANAGEMENT 


కలుపుతూ గీయబడిన రేఖలను “*ఐసోనిన్మల్‌ 
35y(Isoseismal Lines) అంటారు. 


భూకంపాలను నమోదు చేసే పరికరం - సిస్మోగ్రాఫ్‌ 
(భూకంప తరంగాలేఖిని) 

సిస్మోగ్రాఫ్‌ను కనుగొన్నది - రెనెడె కారె 

భూకంపాలను నమోదు చేసి చిత్ర రూపంలో తెలియజేసేది 
- సిస్మోగ్రామ్‌ (భూకంప తరంగ చిత్రం) 

భూమి లోపల భూకంపం ప్రారంభమయ్యే చోటు / జనించే 
ప్రాంతం - భూకంపనాఖి(౯౦06౪9) 

భూకంప నాభికి క్షితిజ లంబంగా ఉన్న భూమి యొక్క 
ఉపరితల ప్రదేశాన్ని “భూకంప అధికేంద్రం” అని 
పిలుస్తారు. 

భూకంపనాఖి లోతు పెరిగే కొద్ది భూకంపం సంభవించే 
ప్రాంత వైశాల్యం పెరుగుతుంది 

భూకంపనాఖి లోతు తగ్గే కొద్ది భూకంప తీవ్రత 
పెరుగుతుంది. 

భూకంపం (Earthquake): 

భూఅంతర్భాగంలో సంభవించే ఆరస్మిక చలనాల 
కారణంగా విడుదలయ్యే శక్తి కంపన తరంగాల రూపంలో 
భూజఉపరితలాన్ని చేరుకునే సమయంలో భూమి 1ని॥కంటే 
తక్కువ కాలం కంపిస్తుంది. దీనినే భూకంపం అని 
పిలుస్తారు. 

భూకంపాలు సంభవించడానికి గల కారణాలు: 

ఎ. ఉపరితల కారణాలు: 


గనుల (త్రవ్వక ప్రదేశాలలో గనుల పై కప్పులు 


కూలిపోవడం మూలంగా భూకంపాలు సంభవిస్తే వాటిని 
ఉపరితల భూకంపాలు అంటారు. 


వి. పాతాళ సంబంధ కారణాలు: 

భూమిలోపల రేడియోధార్మిక పదార్ధాలు విచ్చిన్నం 
చెందినప్పుడు విడుదలయ్యే శక్తి వలన సంభవించే 
భూకంపాలను పాతాళ సంబంధ భూకంపాలు అంటారు. 
ఇవి భూమి యొక్క అంతర్భాగంలో 24కి.మీ. నుండి 
600 కి.మీ. లోతులో ఏర్పడతాయి. 


9. 


సి. అగ్ని పర్వత కారణాలు : 


భి సమాన కంపన పరిమితిని కలిగిన (ప్రాంతాలను ఇ అగ్ని పర్వత ప్రాంతాలలో ఉపరితలం పైన చీలినపుడు 


11 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


అంతర్భాగంలో శూన్య ప్రదేశాలు ఏర్పడి భూకంపాలు 
సంభవిస్తాయి వీటినే అగ్నిపర్వత భూకంపాలు అంటారు. 


డి. విరూపకారక కారణాలు: 


భూ అంతర్భాగంలో శిలలు భూ ఉపరితల నిర్మాణాల 
వలన రూపం మార్చుకొని ఏర్పడే భూకంపాలను 
విరూపకారక భూకంపాలు అంటారు. 


ఇవి అత్యంత ప్రమాదకరమైన భూకంపాలు అనగా ధన, 
ప్రాణ నష్టాన్ని అధికంగా కలిగిస్తాయి. 

చరిత్రలో నంభవించే పెద్ద పెద్ద భూకంపాలన్నీ 
విరూపకారక కారణాల వలన సంభవిస్తాయి. 

ఇ) సమస్థితి సర్దుబాటు కారణాలు: 

ప్రకృతి ఉత్సాతాల వలన భూమి లోపలి శిలలు సర్దుబాటు 
చేసుకొని సంభవించే భూకంపాలను సమస్థితి సర్దుబాటు 
భూకంపాలు అంటారు. 


ఇతర కారణాలు: 


కొండ చరియలు విరిగిపడటం, భూపాతాలు మరియు 
హిమపాతాల మూలంగా భూకంపాలు సంభవిస్తాయి. 
పెద్దపెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించినప్పుడు 
అందులో నిల్వ ఉన్న నీటి ఒత్తిడి కారణంగా 
సంభవిస్తాయి. 

అశా(్రీయ పద్ధతుల ద్వారా అత్యధిక స్థాయిలో 
అంతర్భూజల నిక్షేపాలను వినియోగించటం మూలంగా 
భూకంపాలు సంభవిస్తాయి. 

విరూపకారక చలనాల ఆధారంగా పలకల సరిహద్దును 
3 రకాలుగా విభజించవచ్చు అవి; 


1. అభిసరణ పలక సరి లు 


హద్దు 
2. అపసరణ పలక సరిహద్దులు 
3. సమాంతర పలక సరిహద్దులు 

1. అభిసరణ పలక సరిహద్దులు: 

రెండు శిలావరణ పలకలు ఎదురెదురు దిశలలో కదిలి 
డీకొనడం వలన ఈ ప్రాంతంలో తీవ్రమైన భూకంపాలు 
సంభవిస్తాయి. 

ఉదా: ఈ శతాబ్దంలోని అతి పెద్ద భూకంపం - చైనాలోని 
లూంగ్‌షాన్‌ భూకంపం (1976) 


2. అపసరణ పలక సరిహద్దులు: 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


12 


DISASTER MANAGEMENT 


రెండు శిలావరణ పలకలు ఒకదానితో ఒకటి వ్యతిరేక 
దిశలో కదిలినప్పుడు వాటి సరిమద్దులలో తీవ్రమైన అగ్ని 
పర్వత ప్రక్రియ సంభవిస్తుంది ఈ ప్రాంతంలో తర్వాత 
భూకంపం సంభవిస్తుంది. 

దీని వలన కొత్త భూభాగాలు ఏర్పడి భూ 35,8 
పెరుగుతుంది. 

3. సమాంతర పలక సరిహద్దులు: 

రెండు శిలావరణ వలకలు ఒకదానితో ఒకటి 
సమాంతరంగా కదలడం మూలంగా ఆ ప్రాంతంలో అతి 
పెద్ద భూకంపాలు సంభవిస్తాయి. 


ప్రపంచంలో సమాంతర పలకల వలన ఏర్పడిన అతి 
పెద్ద భ్రంశం - కాలిఫోర్నియా దీరంలోని శాన్‌ 
ఆంఢ్రియాన్‌ భ్రంశం 


భూకంపనాభి లోతు ఆధారంగా భూకంపాలను మూడు 
రకాలుగా వర్గీకరించవచ్చు. అవి: 


1. గాధ భూకంపాలు 

2. మాధ్యమిక గాధ భూకంపాలు 
8. అగాధ భూకంపాలు 

1. గాధ భూకంపాలు: 


భూ ఉపరితలం నుండి 60 కి.మీ.ల లోతులో సంభవించే 
భూకంపాలను గాధ భూకంపాలు అంటారు. 


వీటినే తక్కువ లోతు నాభి భూకంపాలు అంటారు. 

2. మాధ్యమిక గాధ భూకంపాలు: 

భూమి అంతర్భాగంలో 60కి.మీ. నుండి 300 కి.మీ.ల 
లోతులో సంబవించే భూకంపాలను మాధ్యమిక గాధ 
భూకంపాలు అంటారు. 

వీటినే మాధ్యమిక లోతు నాభి భూకంపాలు అంటారు. 
8. అగాధ భూకంపాలు : 

భూమి అంతర్భాగంలో 800కి.మీ. లకన్నా ఎక్కువ 
లోతులో సంభవించే భూకంపాలను అగాధ భూకంపాలు 
అంటారు. 

వీటినే లోతు నాభి భూకంపాలు అంటారు. 

పైన తెలిపిన భూకంపాలలో గాధ భూకంపాలు అత్యంత 
ప్రమాద కరమైనవి. కారణం - వీటిలో భూకంప నాభి 
లోతు తక్కువగా ఉండటం. 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


ఇ భూకంప తరంగాల తీవ్రత, అవి ప్రయాణం చేసే దిశ 


మరియు వాటి వేగాన్ని ఆధారంగా. చేసుకొని భూకంప 
తరంగాలను ౩ రకాలుగా విభజించడమైనది. అవి: 


ఎ. పి- తరంగాలు 

వి. ఎస్‌ - తరంగాలు 

సి, ఎల్‌ - తరంగాలు 

ఎ. పి-తరంగాలు: 

1. భూకంపాలు సంభవించినప్పుడు ఇవి భూకంప నాభిని 
ముందుగా చేరతాయి. కావున (పైమరీ/ ప్రాథమిక/ ఆదిమ 
తరంగాలు అంటారు. 


2. ఇవి అత్యంత వేగంగా ప్రయాణించే తరంగాలు. 
సెకనుకు 5.4కి.మీ. నుండి 13.8 కి.మీ. వేగంతో 
చలిస్తాయి. 


3. ఇవి ధ్వని తరంగాలను పోలి ఉన్నందున వీటిని 
అనుధైర్థ్య తరంగాలు అంటారు. 


4. వీటికి గల ఇతర పేర్లు నెట్టే /పుష్‌ /తోసే తరంగాలు 
అంటారు. 


5. ఇవి తరంగం ప్రయాణించే దిశకు ముందుకు వెనకకు 
ఊగిసలాడుతూ ప్రయాణిస్తాయి. 


6. ఇవి ఘన, ద్రవ, పదార్థాల గుండా ప్రయాణిస్తాయి. 
(భూకేంద్ర మండలము గుండా కూడా ప్రయాణిస్తాయి) 
బి.ఎస్‌- తరంగాలు: 

1. ఇవి ద్వితీయ /గౌణ తరంగాలు 

2. వీటి వేగం సెకనుకు 3. 25కి.మీ. నుండి 5.5 కి.మీ. 


3. ఇవి కాంతి తరంగాలను పోలి ఉన్నందున వీటిని 
తిర్యక్‌ తరంగాలు అంటారు. 


4. వీటికి గల ఇతర పేర్లు కదిలించే A) తరంగాలు 


5. ఇవి ఉపరితలంలో లంబదిశలో పైకి క్రిందకు 
ఊగిసలాడుతూ ప్రయాణిస్తాయి. 


6. ఇది ఘనపదార్జాల గుండా మాత్రమే ప్రయాణిస్తాయి. 
(ద్రవ పదార్థాల గుండా ప్రయాణం చేయలేవు) 
ఎల్‌-తరంగాలు: 

1. వీటిని ఉపరితల /దీర్భ్హతరంగాలు 

2. వీటి వేగం సెకెనుకు 4.కి.మీ. - 4.3 కి.మీ. 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


13 


DISASTER MANAGEMENT 


3. పి,ఎస్‌ తరంగాలు భూమి ఉపరితలాన్ని చేరిన తర్వాత 
ఎల్‌ తరంగాలుగా రూపాంతరం చెంది భూమిన ఇఎక్కువ 
తీవ్రతతో కంపింపచేస్తాయి. అందువలన భూకంప 
తరంగాలన్నింటిలో తరంగాలు అత్యంత ప్రమాదకరం. 
4. భూఉపరితలంపై జరిగే అపార నష్టానికి కారణమయ్యే 
తరంగాలు. 

5. ఇవి వున, (ధవ, వాయు పదార్ధాల గుండా 
ప్రయాణిస్తాయి. 

6. ఈ తరంగాలు భూఉపరితలంలో తరంగ మార్గానికి 
లంబంగా పైకి, క్రిందకు లవ్‌ తరంగాలుగానూ, తరంగా 
మార్గానికి అనుగుణంగా సముద్రకెరటం వలె ర్యాలీ 
తరంగాలుగాను ప్రసరిస్తాయి 

భూ అంతర్నిర్మానాన్ని అధ్యయనం చేయడానికి ఉ 
పయోగించే తరంగాలు - పి, ఎస్‌, ఎల్‌ తరంగాలు. 
భూకంప ఛాయా మండలం (షాడో సెంటర్‌) 

భూమి అంతర్భాగంలో పి, ఎస్‌ తరంగాలు వక్రీభవనం 
చెంది ప్రయాణించడం వలన కొంత దూరం వరకు ఈ 
తరంగాలు ప్రయాణం చేయలేవు. ఈ విధంగా ప్రయాణం 
చేయలేని ప్రాంతాన్ని భూకంప ఛాయా మండలం 
అంటారు. 

28 స్థాపక నిరోధక సిద్ధాంతం: 

దీనిని ప్రతిపాదించినది - హెచ్‌.ఎఫ్‌. రీడ్‌ 

రీడ్‌ తనసిద్ధాంతాన్ని 1906లో శాన్‌ ప్రానిస్కోలో 
సంభవించిన భూకంపంల ఆధారంగా రూపొందించారు. 
భూమిలో రాతి పొరలు స్థితిస్థాపక శక్తిని కోల్పోయినపుడు 
స్థాన్థభంశం చెంది పెద్ద భూకంపాలు సంభవిస్తాయి. దీనినే 
“2855 నిరోధక సిద్ధాంతం” అంటారు. 

భూకంప తీవ్రతను కొలిచే పరికరాలు: 

భూకంపాల గురించి మొదటగా పరిశోధనలే నిర్వహించిన 
దేశీయులు - చైనీయులు 

భూకంపాలను గురించి భారతదేశం చేపట్టిన ప్రాజెక్టు - 
“వసుంధర ప్రాజెక్టు” 

1. మెర్మాలీ స్కేలు: 

భూకంప తీవ్రతను, ప్రకంపనాల మొత్తాన్ని తెలియజేసే 
పరికరం. 

మెర్మాలీ స్మేలులో ఉండే విభాగాలు - 12 (1-౫వీటిని 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


రోమన్‌ సంఖ్యలచే సూచిస్తారు. 

| వ అంకె తీవ్రతను జంతువులు (పాములు) పసిగడతాయి. 
| వ అంకె తీవ్రతను మానవుడు పసి గడుతాడు మరియు 
XII వ అంకె మహా ప్రళయాన్ని సూచిస్తుంది. 


2. రిక్షర్‌ స్కేలు: 
ల 
1935లో అమెరికాకు చెందిన చార్లెస్‌ రిక్టర్‌ అనే భూకంప 


శాస్త్రవేత్త ఒక స్మేలును రూపొందించారు. దీనినే రిక్టర్‌ 
స్కేలు అంటారు. 


రిక్టర్‌ స్మేలులోని విభాగాల సంఖ్య -10 (0నుండి9) 
ఈ స్మేలును టై నైటో టోలిన్‌ (Tri Nitro Touline) 
నుండి వెలువడే శక్తి ఆధారంగా రూపొందించాడు. 

ఈ స్కేలులోని అంకెలన్నీ సంవర్గమాన పద్ధతిలో 
అమర్చబడ్డాయి. 

రిక్టర్‌ స్మేలులోని రెండు విభాగాల మధ్య గల శక్తి తేడా 
-30 రెట్లు 

రిక్టర్‌ స్కేలు భూకంప పరిమాణాన్ని మరియు ఆ 
సమయంలో విడుదలయ్యే శక్తిని తెలియజేస్తుంది. 

8. రూసిఫారెల్‌ స్కేలు: 

ఇది భూకంప తీవ్రతను తెలియజేస్తుంది. ఈ స్కేలు 
ప్రస్తుతం అమలులో లేదు. 

ప్రపంచంలో భూకంపాల విస్తరణ: 


ప్రపంచంలో భూకంపాలు సంబవించే ప్రాంతాలను రెండు 
ప్రధాన మేఖలలుగా విభజించారు. అవి: 


1. పసిఫిక్‌ పరివేష్టిత మేఖల 

2. ప్రపంచ మధ్యపర్వత మేఖల 

1. పసిఫిక్‌ పరివేష్టిత మేఖల: 

ఈ మేఖల ఉత్తర, దక్షిణ అమెరికాల పశ్చిమ తీరం. 
ఏలూషియన్‌ ద్వీపాలు, కురైల్‌ ద్వీపాలు, జపాన్‌ మరియు 
ఫిలిఫ్ఫైన్స్‌ దేశాలలో విస్తరించి ఉంది. 

ప్రపంచంలో సంభవించే భూకంపాలలో సుమారు 68% 
భూకంపాలు ఈ మేఖలలోనే సంభవిస్తాయి. 

2. ప్రపంచ మధ్య పర్వత మేఖల: 

ఈ మేఖల 85) పర్వతాలు, మధ్యధరా సముద్ర ద్వీపాలు 
కాకసస్‌ పర్వతాలు మరియు హిమాలయ పర్వతాల వరకు 
విస్తరించి ఉంది. 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


> 


DISASTER MANAGEMENT 


ప్రవంచంలో సంభవించే భూకంపాలలో 21% 
భూకంపాలు ఈ మేఖలలో సంభవిస్తాయి. 


(భూకంపానికి అధికంగా లోనయ్యే భారత్‌లోని ప్రాంతం - 


14 


హిమాలయాలు) 


మిగతా 11% భూకంపాలు ప్రపంచంలోని ఇతర 
ప్రదేశాలలో సంభవిస్తాయి. 
భారతదేశంలో భూకంప మండలాలు: 


హిమాలయాలలో ఎక్కువగా భూకంపానికి లోనయ్యే 
ప్రాంతాల అవరోమణ క్రమం: 1. శివాలిక్‌ 2 .హిమాచల్‌ 
3. హిమాద్రి 4. ట్రాన్స్‌ హిమాలయ మండలం 


ఇండియాలో భూకంపాలు అధికంగా సంభవించే రాష్ట్రాలు 
- అస్సాం, మహారాష్ట, గుజరాత్‌ 

భూకంపాలు సంభవించే ఏకైక మెట్రో పాలిటన్‌ నగరం 
- న్యూఢిల్లీ 

భారతదేశ భూభాగాన్ని, భూకంప వైపరీత్యాలకు గురయ్యే 
తీవ్రత దృష్టా సెస్మిక్‌ జోన్‌ మ్యాపింగ్‌లో జోన్‌ 2 నుండి 
5 వరకు వర్గీకరించడం జరిగింది. 


జోన్‌5: ఇది అత్యంత తీవ్రమైన భూకంప మండలం, 
చాలా తీవ్రమైన ముప్పు ఉన్న జోన్‌గా ప్రస్తావించబడింది. 
మెర్మాలీ స్కేలుపై భూకంప తీవ్రత 9 కలిగిన ప్రాంతాలు 
ఈ మండలం పరిధిలోకి వస్తాయి. 

ఈశాన్య రాష్ట్రాలు మొత్తం, గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతం, 
హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూ & కాశ్మీర్‌లోని ప్రాంతాలు, 
అండమాన్‌ & నికోబార్‌ దీవులు ఈ జోన్‌ పరిధిలో ఉ 
న్నాయి. 

జోన్‌4:మెర్మాలీ OR భూకంప తీవ్రత 8గా నమోదయ్యే 
ప్రాంతాలు ఈ జోన్‌ పరిధిలో ఉంటాయి. ఇది భూకంప 
తీవత అధికంగా ఉండే రెండవ జోన్‌గా 
పరిగణించబడుతుంది. 


జమ్మూ & కాశ్మీర్‌ నుండి హిమాచల్‌ప్రదేశ్‌ వరకు ఉన్న 
ఉత్తర మేఖలలో భాగాలు, ఢిల్లీ, హర్యానాలోని కొన్ని 
భాగాలు, మహారాష్ట్రలోని కోయనా ప్రాంతం ఈ 
మండలం పరిధిలో ఉన్నాయి. 

ESI: మెర్మాలీ స్కేలుపై భూకంప తీవ్రత 7గా 
నమోదయ్యే ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. దీనిని 
మితమైన నష్టం కలిగిన జోన్‌గా పరిగణిస్తారు. 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


రాజస్థాన్‌లోని కొన్ని భాగాలతో కలిపి ఉత్తర భారతదేశం 
నుండి దక్షిణ భారతదేశంలోని కొంకణ్‌ తీరం, తూర్పు 
భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు ఈ జోన్‌ పరిధిలోకి 
వస్తాయి. 

జోన్‌2: మెర్మాలీ స్కేలుపై7గా నమోదయ్యే ప్రాంతాలు 
ఈ జోన్‌ పరిధిలోకి వస్తాయి. ఇది అత్యల్ప నష్టం కలిగించే 
జోన్‌గా పరిణించబడుతుంది. 

కర్ణాటక , తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌, 
రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని ప్రాంతాలు ఈ జోన్‌ పరిధిలో ఉ 
న్నాయి. 

ఇతర అంశాలు: 

ప్రపంచంలో భూకంపాలు సంభవించని ప్రాంతం - 
ఆస్టేలియా. కారణం ఈ ఖండం భూకంపఛాయా 
మండలంలో కలదు. 


చరిత్రలో సంభవించిన అతి పెద్ద భూకంపం -1556లో 
షెన్నీ ప్రావెన్సీ (చైనా) వద్ద సంభవించింది. దీనిలో 
8,32,000 మంది చనిపోయారు. 

ఈ శతాబ్దంలో అతి పెద్ద భూకంపం 1976లో చైనాలోని 
లూంగ్‌షాన్‌ వద్ద సంభవించింది. 

భారతదేశంలోని భూకంప తీవ్రత ప్రాంతాలు: 

1. హిమాలయా ప్రాంతం: 

హిమాలయ ప్రాంతంలో పర్వతోద్భేవన ప్రక్రియ వల్ల 
భూకంపాలు తరుచుగా వస్తుంటాయి. ఈశాన్య రాష్టాలు, 
గుజరాత్‌లలో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి. వీటి 
తీవ్రత 8గా నమోదవుతుంది. ఉదా॥ 1985లో క్వెట్టాలో 
సంభవించిన భూకంపం, 1934 దుబ్రాలో, 1905లో 
కాంగ్రా మొదలైనవి. 


2. ఉత్తర మైదాన ప్రాంతం: 


ఇక్కడ భూకంపాలు రావడానికి హిమాలయ పర్వతాల్లో 
వచ్చే భూకంపాలు కారణం. ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌, 
బీహార్‌ ఈ ప్రాంతంలో ఉంటాయి. 

3. దక్కన్‌ ప్రాంతం స్థిరమైంది. అయినప్పటికీ స్థానికంగా 
ఉండే పరిస్థితులు ఇతర కారణాల వల్ల ఇక్కడ భూకంపాలు 
వస్తాయి. మద్రాస్‌, అహ్మదాబాద్‌ (1948), ఖచ్‌ (1948) 
(1956-గుజరాత్‌), సూరత్‌, లాతూర్‌ (1993), 2001 
జనవరి 26న భుజ్‌లో సంభవించిన భూకంపం 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


15 


DISASTER MANAGEMENT 


నష్టనివారణ చర్యలు 

భూకంపాలను ముందుగా SING 553 0:50 
ఏర్పరుచుకోవాలి. దీని కోసం డిజిటల్‌ యాక్సిలో గ్రాఫ్లను 
ఉపయోగించాలి. వీటిని తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు, 
హిమాలయ ప్రాంతాల్లో నెలకొల్పి వీటి ద్వారా ఎత్తైన 
ప్రదేశాలపై ముందస్తు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు 
చేయాలి 

తరుచుగా భూకంపాలు సంభవించే ప్రాంతాలను గుర్తించి 
ఆ ప్రాంతాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలి. తూర్పు. 
పడమర కలుపుతూ (అస్సాం నుంచి గుజరాత్‌ వరకు ) 
సిస్మోలాజికల్‌ అబ్జర్వేటర్‌ల నెట్‌వర్మ్‌లు ఏర్పాటు చేయాలి. 
భూ కదలికలను ఎల్లప్పుడూ పర్వవేక్షించేందుకు 
దేశవ్యాప్తంగా శాశ్వత జియోగ్రాఫికల్‌ పొజిషనింగ్‌ సిస్టం 
(Geographical positioning system) స్టేషన్లను 
ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల భూకంపాలను 
ముందుగానే పసిగట్టవచ్చు. 

భూకంపాలను తట్టుకునే విధంగా ఇళ్లు, ఇతర భవనాల 
నిర్మాణాలు ఉండాలి. దీని కోసం భారత ప్రమాణాల సంస్థ 
వెల్లడించిన ప్రమాణాలను పాటించాలి. 


భూకంపం తరుచుగా సంభవించే ప్రాంతాల్లో అణువిద్యుత్‌ 
కేంద్రాలు, భారీ డ్యాంలు, విద్యుత్‌ ప్రాజెక్టులు వంటి 
నిర్మాణాలను చేపట్టకుండా ప్రభుత్వం జాగత్తలు 
తీసుకోవాలి. 

నిపుణులు సూచించిన విధంగా సిస్మిక్‌ మైక్రోజొనేషన్‌ 
పథకం ప్రకారం నగరాలు, పట్టణాల్లో ఏనిర్మాణం ఎక్కడ 
జరపాలి. దానికి ఎటువంటి డిజైన్‌ ఉండాలో 
నిర్ణయించాలి. అలాగే బలహీనమైన నిర్మాణాల రక్షణకు 
తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించాలి. ఇటువంటి పథకం 
వల్ల భూకంపాల కారణంగా జరిగే నష్టాన్ని చాలా వరకు 
తగ్గించవచ్చు. 

భూకంపాలు ఎలా సంభవిస్తాయి, వాటి ప్రభావం, ప్రమాద 
సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి 
అంశాలపై భూకంపాలు తరుచుగా సంభవించు ప్రాంతాల్లో 
ప్రజలకు అవగాహన కల్పించాలి. దీని ద్వారా ఆస్తి, ప్రాణ 
నష్టాన్ని తగ్గించవచ్చు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని 
తక్షణవేు రక్షించడానికి నవోయక బృందాలు 
ఏర్పరుచుకోవాలి. 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


౨ అసాధారణ పరిస్థితులు ఎదురైతే (అంటే భూమి నుంచి 


నీటి ఊటలు రావడం, జంతువులు వింతగా ప్రర్తించడం, 
బావుల్లో నీటి మట్టం పెరగటం) వంటి వాటిని భూకంప 
సంకేతంగా భావించాలి. 

ప్రమాద సమయంలో వెంటనే స్పందించే విధంగా పోలీస్‌ 
వ్యవస్థను బలోపేతం చేయాలి. తక్షణమ స్పదించి 
స్థానికంగా ఉండే వనరులతో (ప్రమాద స్థాయిని తగ్గించే 
నైపుణ్యత కల్గిన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి. అన్ని 
స్థాయిల్లో విపత్తు నిర్వహణ కేంద్రాలను నెలకొల్పి 
ప్రభుత్వం, ప్రభుత్వేతర సహాయ సంస్థలు, ప్రసార, ప్రచార 
సంస్థలు అనుక్షణం అప్రమత్తంగా ఉంటే భూకంపాల 
వల్ల కలిగే ప్రమాద స్థాయి తీవ్రతను చాలా వరకు 
తగ్గించవచ్చు. 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


16 


DISASTER MANAGEMENT 


Earth quake Rick Mitigation Project 


భూకంపం తరుచుగా సంభవించే ప్రాంతాల్లో తగిన 
నివారణ చర్యలు తీసుకోవడానికి 2003లో ERMP ని 
ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భవన 
సముదాయ నిర్మాణాలు ,రోడ్డు, వంతెనలు వంటి 
నిర్మాణాల్లో తగిన ప్రమాణాలు పాటింటేలా చర్యలు 
తీసుకుంటారు. కొన్ని వేల మంది ఇంజనీర్లు, ఆర్మిటెక్చర్లు, 
తాపీపనివారికి తగిన శిక్షణ నిచ్చి భూకంపాలను తట్టుకునే 
నిర్మాణాలు చేపడుతారు. ఆ ప్రాంతాల్లోని వివిధ జిల్లాలో 
ఆసుపత్రులను ఆధునీకీకరించి విపత్తు సమయాల్లో 
నాణ్యమైన వైద్యం అందేలా చూస్తారు. దీంతో పాటు 
భూకంపం ఫలితాలు, నష్టనివారణ చర్యలు, ఉపశమనం 
వంటి వాటిపై సూచనలు చేయడానికి నేషనల్‌ కోర్‌ 
గ్రూప్‌ ఫర్‌ ఎర్త్‌క్విక్‌ రిస్క్‌ మిటిగేషన్‌ ఏర్పాటు చేశారు. 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


సునామీ (TSUNAMI) 


భారతదేశంలో సునామీల గురించి ముందుగా హెచ్చరించే 
సమగ్రమైన సునామీ ఎర్లీ వార్నింగ్‌ వ్యవస్థ లేకపోవడం 
వల్లే విపత్తును ఎదుర్మోలేక అధిక నష్టం సంభవించింది. 
ఒక్క భారతే కాదు దాదాపు ఇండోనేషియా, థాయ్‌లాండ్‌, 
శ్రీలంక, పాకిస్తాన్‌, ఇరాన్‌, మలేషియా, మాల్లీవులు, 
సోమాలియా, బంగ్లాదేశ్‌, మారిషస్‌, దక్టిణాప్రికా, 
ఆస్టేలియా, వంటి దేశాల్లో ఇదే పరిస్థితి. ఈ దేశాలలో 
సునామీలు వచ్చే సంభావ్యత అధికం. పసిఫిక్‌ పరివేష్టిత 
ప్రాంతంలో అత్యధికంగా 80% నునామీలు 
సంభవిస్తుంటాయి. సునామీవల్ల కలిగే నష్టం అంతా 
ఇంతాకాదు. సముద్రం అడుగు భాగంలో వచ్చే 
భూకంపాలు, అగ్ని పర్వత ఉద్భేదనాల వల్ల కలిగే అలజడే 
సునామీకి కారణం. సముద్రంలోకి వేటకు వెళ్ళే 
మత్యృకారులు, తీర ప్రాంతాలకు దగ్గరగా నివాసముండే 
వారు, బీచ్‌ల్లో పర్యటించే వారు దీని ప్రభావానికి 
లోనవుతారు. జపాన్‌లో 1707లో 38 అడుగుల ఎత్తుతో 
సంభవించిన సునామీ వల్ల దాదాపు 30000 మంది 
ప్రాణాలు కోల్పోయారు. 2004 డిసెంబర్‌ 26న 
ఇండోనేషియా, భారతదేశం, శ్రీలంకతో పాటు 14 దేశాల్లో 
వచ్చిన సునామీ వల్ల మరణించిన సునామీ వల్ల జపాన్‌ 
అతలాకుతలం అయింది. దీంతో జపాన్‌ దేశంలోని అన్ని 
అణు రియాక్టర్లను మూసివేసింది. 


17 


DISASTER MANAGEMENT 


భారత్‌లో సునామీల. చరిత్ర 
సంవత్సరం ప్రదేశం 
1524 ధాబోల్‌ దగ్గర మహారాష్ట్ర వివరాలు లేవు 
02 ఏప్రిల్‌ 1762 అరాకన్‌ తీరం, మయన్నార - - 


నష్టం 


16 జూన్‌ 1819 రాణ్‌ ఆఫ్‌ ఖచ్‌, గుజరాత్‌ - - 

31 అక్షోబర్‌ 1847 గ్రేట్‌ నికోబార్‌ దీవులు జడ 

31 డిసెంబర్‌ 1881: 
7.9 తీవ్రతతో కూడిన భూకంపం, సునామీ నికోబార్‌ 
దీవుల్లో సంభవించింది. తూర్పు తీరం, అండమాన్‌ 
నికోబార్‌ దీవులు, తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 

26 ఆగస్టు 1883: 
ఇండోనేషియాలోని 'క్రాకటోవా అగ్నిపర్వతం బద్దలైది. 
తూర్పు తీరం ప్రభావానికి గురైంది. చెన్నైలో 2మీ. సునామీ 
వచ్చింది. 

26 జూన్‌ 1941: 
అండమాన్‌ దీవుల్లో 8.1 తీవ్రతతో భూకంపం. ఈశాన్య 
తీరం మొత్తం ప్రభవానికి గురైంది. 

27 నవంబర్‌ 1945: 
కరాచికీ 100 కి.మీ. దూరంలో అరేబియా సముద్రంలో 
8.5 తీవ్రతతో కూడిన భూకంపం. పశ్చిమ తీరం మొత్తం 
ప్రభావానికి లోనైంది. కాండ్లాలో 12 నునామీ 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


సంభవించింది. 


26 డిసెంబర్‌ 2004: 


ఇండోనేషియా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, అండ 
మాన్‌ నికోబార్‌ దీవులు (భారత్‌), శ్రీలంక, థాయ్‌లాండ్‌, 
మలేషియా, కెన్యా, టాంజానియాల్లో సునామీ వచ్చింది. 
10 మీటర్ల సునామీ వల్ల ఇండియాలోని ఈస్ట్‌కోస్ట్‌ 
అతాలకుతలం అయింది. మృతుల సంఖ్య దాదాపు 
10000. 


సునామీ (Tsunami) నిర్వచనం: 


సముద్ర అడుగు భాగంలో భూకంపాలు సంభవించడం, 
అగ్ని పర్వతాల ఉద్భేదనం, భూపాతాల (కొండచరియలు, 
మంచు చరియలు విరిగి పడటం) వల్ల ఏర్పడిన అధిక 
శక్తి కలిగిన సముద్ర కెరటాలు తీరాన్ని చేరడాన్ని 
“సునామీ” అంటారు. ఈ కెరటాలకు తరంగ దైర్థ్యం 
ఎక్కువగా ఉంటుంది. వీటివలన అధిక మొత్తంలో నీరు 
తీరాన్ని తాకి తీవ్ర నష్టాన్ని కల్గిస్తుంది. (Tsunami) అనే 
SöoTsu (Harbour),nami (Waves) అనే జపాన్‌ 
పదాల కలయిక. దీనర్ధం తీరపు అల (రాకాసి అల). ఈ 
పదాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తల మహాసభ 1963లో 
రూపొందించింది. సునామీ ఏ సమయంలోనైనా రావచ్చు. 
దీనివల్ల తీరానికి దగ్గరగా ఉన్న జనావాసాలు ఎక్కువగా 
ప్రభావితమవుతాయి. 


సునామీలు సంభవించడానికి గల కారణాలు: 


సునామీలు రావడానికి కారణం సముద్రంలో వచ్చే 
భూకంపాలు, అగ్ని పర్వతాలు మరియు కొండచరియలు 
విరగి పదటం. 


భూకంపం తీవ్రత 6.5 కంటే అధికంగా ఉంటే సునామీ 
రావడానికి అవకాశం ఉంది. సునామీ వేగం నీటి 
లోతును బట్టి ఉంటుంది. 


4వేల మీటర్లలో లోతులో అయితే సునామీ వేగం గంటకు 
500-700 కి.మీ. ఉంటుంది. అదే 10 మీటర్ల నీటి 
లోతులో అయితే వేగం గంటకు 36 కి.మీ.కు తగ్గుతుంది. 
పసిఫిక్‌ పరివేష్టిత ప్రాంతంలో సంవత్సరానికి దాదాపు 
రెండు సునామీలు సంభవిస్తున్నాయి. వీటి సరాసరి ఎత్తు 
0.1 సెంటిమీటర్ల నుండి ౩0 మీటర్ల దాకా ఉంటుంది. 
అధిక సంఖ్యలో సునామీలు 3 మీటర్ల ఎత్తులోనే 


వస్తుంటాయి. పెద్ద సునామీ అయితే దాదాపు 1.5 కి.మీ. 


18 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


> 


DISASTER MANAGEMENT 


వరకు వరదను ఏర్పరచగలదు. 
కొన్నిసార్లు సునామీ సాధారణ అలల లాగానే కన్పిస్తుంది. 


కానీ అలకాదు. సునామీ కొన్ని అలల కలయిక ఈ అలల 
మధ్య సమయం 5 ని॥ నుంచి 90 ని॥ల వరకు ఉ 
౦డవచ్చు. అందుకే పడవల్లో ప్రయాణించేవారు వాటిని 
త్వరగా గుర్తించలేరు. 


సాధారణంగా సముద్ర గర్భంలో సునామీలు రావడానికి 
చాలా కారణాలున్నాయి. అయితే ఎక్కువగా భూకంపాల 
వల్ల 75%, అగ్నిపర్వతాల వల్ల 5%, సముద్రంలో 
భూపాతం వల్ల 8-10% ఇతర కారణాల వల్ల 10%, 
వాతావరణంలోని ప్రతికూల పరిస్థితుల వల్ల 2% 
సునామీలు సంభవిస్తున్నాయి. 

ఉవ్వెత్తున ఎగిసిపడే అలల్లో పైకి లేచిన భాగాన్ని “శృంగం 
అని, బల్లపరుగా ఉండే లేదా కిందకు పడిపోయే భాగాన్ని 
“ద్రోణి అంటారు. 


ఒకసారి శృంగం, ద్రోణి ఏర్పడటానికి దాదాపు 20-30 
ని; సమయం పడుతుంది. అందువల్ల సముద్ర లోతుల్లో 
వాటిని గుర్తించడం చాలా కష్టం. 


సముద్రాలలో గుర్తించడం చాలా కష్టం. 


సముద్రాలలో ఏర్పడే అలల ఎత్తు దాదాపు రెండు మీటర్లు, 
తరంగధైర్యం 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అదే 
మహా సముధ్రాల్లో ఏర్పడే సునామీ అలల వేగం తగ్గి 
గంటకు 70 కి.మీ. కంటే తక్కువగా ఉండి తరంగధైర్థ్యం 
20 నుంచి 24 కి.మీ. కంటే తక్కువగా ఉంటుంది. 
దాదాపు 50-150 మీటర్ల ఎత్తు ఉండే అలలు అధిక 
శక్తితో తీరంపై విరుచుకుపడతాయి. 


సముద్రంలో ఏర్పడే తరంగాల్లో ద్రోణి మొదట తీరాన్ని 
తాకడాన్ని “డ్రాబ్యాక్‌' అంటారు. ద్రోణి తర్వాత వచ్చే 
శృంగం అధిక వేగంతో ఎగిసివడుతూ తీరాన్ని 
ముంచేస్తుంది. ఈ అలలు ఒకేసారి కాకుండా కొన్ని 
గంటల వ్యవధిలో వస్తాయి. 


సాధారణంగా సునామీలు అలలలాగే కన్పిస్తాయి. కానీ 
సునామీలకు సాధారణ కెరటాలకు తేడా ఉంది. కెరటాలు 
గాలి వలన లేచి 5 నుంచి 20 సెకన్లలో పూర్తవుతాయి. 
అయితే సునామీ అలా కాదు. 5 నిమిషాల నుంచి దాదాపు 
గంటన్నర వరకు ఉంటుంది. 


సముద్రంలో కన్పించే గాలి కెరటాలు అంతగా లోతైనవి 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


కావు. ఈ కెరటాలు తక్కువ వేగం కల్లి ఉంటాయి. 
సునామీలు అధికం వేగం కలిగి ఉండి తీవ్ర నష్టాన్ని 
కల్గిస్తాయి. ఉదాహరణకు 2004, 2011లో వచ్చిన 
సునామీ వల్ల భవనాలు, పడవలు భారీ నిర్మాణాలు కూడా 3 
ధ్వంసమయ్యాయి. 

ప్రభావాలు: 

1 సునామీ వల్ల తీరప్రాంతాల్లో ఉండే ఆవాసాలు, 
నిర్మాణాలు, రోడ్లు, వంతెనలు ధ్వంసమవడం వల్ల మౌళిక 
సదుపాయాలు దెబ్బతింటాయి. 

2 KI ఉపసంహరణ అధిక నష్టానికి కారణం Gi 
అవుతుంది. తరంగాలు మహాసముద్రం వైపుకు 
తిరోగమిస్తూ కట్టడాల పునాదులను సైతం ఊడ్చివేస్తాయి. 

3 సునామీ తీవ్రతను బట్టి అధిక సంఖ్యలో ప్రాణనష్టం ల 
సంభవిస్తుంది. వ్యక్తులు అంగవికలాంగులుగా మారే 
ప్రమాదం ఉంది. 

4 సునామీ వలన ఏర్పడే మృత కలేబరాల వలన అంటు గ్ర 
వ్యాధులు ప్రబలుతాయి. చెత్తచెదారం పేరుకుపోవడం వల్ల 
సూక్ష్మజీవులు అధికంగా వ్యాపించి అంటువ్యాధులను 


DISASTER MANAGEMENT 


సునామీ అలల ప్రభావాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. 
తీరప్రాంతాలను ఎక్కువగా మానవ కార్యకలాపాలకు 
కాకుండా ఇతర కార్యక్రమాలకు ఉపయోగించాలి. 


మత్స్యసంపద మీద ఆధారపడిన మత్సృకారులు ఎక్కువ 
శాతం తీర ప్రాంతాల్లో నివసిస్తుంటారు. వారు నివసించే 
ఇళ్లను దృఢమైన పదార్థాలతో ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించేలా 
చర్యలు తీసుకోవడం వల్ల సునామీలను ఎదుర్కొనవచ్చు. 
అలాగే హోటళ్లు, ఇతర నిర్మానాలను కూడా అలల 
తాకిడి తట్టుకునేలా నిర్మించాలి. 


తీరాలకు చాలా దూరంగా ఎత్తైన ప్రదేశాల్లో సామూహిక 
భవనాలు నిర్మించడం వల్ల విపత్తులు సంభవించినప్పుడు 
వాటిని వాసాలుగా ఉపయోగించవచ్చు. 

విపత్తులు సంభవించినప్పుడు సులభంగా బయటపడగల 
విధానాలు అనుసరించాలి. సునామీ సంభవిస్తే దానిని 
ఎదుర్మోవడానికి సిద్దంగా ఉండాలి. 

సంసిద్ధత, ఉపశమనం, పునర్నిర్మాణం మరియు 
పునర్నివాసం కలిగించడానికి సరైన ప్రణాళికతో సిద్ధంగా 
ఉండాలి. గ్రామస్థాయి వరకు విపత్తుల నిర్వహణపై 
అవగాహన కల్పించాలి. 


5 భూగర్భజలం, తాగునీరు కలుషితమవుతాయి. నదులు, | సునామీ హెచ్చరిక వ్యవస్థలు: 


బావులు, ఉప్పునీటితో నిండిపోతాయి. 
6 జల రవాణాకు తోడ్చడే నౌకాశ్రయాలు, ఓడరేవులు, 
ధ్వంసమవడం వల్ల రవాణా సౌకర్యాలు దెబ్బతింటాయి. 


7 తీరప్రాంతాల్లో ఉండే పొలాల్లో వంట నష్టానికి 
గురవుతుంది. నేల కోతకు గురై నిస్సారమవుతుంది. 


8 సునామీ వల్ల రసాయ, విద్యుత్‌, అణుకర్మాగారాల్లో జరిగే 
విస్ఫోటనం వల్ల అధిక సంఖ్యలో ప్రాణ, ఆస్తి నష్టాలు 
సంభవిస్తాయి. 

నష్ట నివారణ చర్యలు: 

1 తీర ప్రాంతాల్లో వచ్చే సునామీ ప్రభావం గురించి 
తెలుసుకోవడం, అక్కడ దాదాపు 500 మీటర్ల వరకు 
ఎటువంటి నిర్మాణాలు చేపట్టకపోవడం మంచిది. అలాగే 
తీరానికి అడ్డంగా గోడలు నిర్మించడం వల్ల సునామీ 
ప్రభావాన్ని కొంత వరకు తగ్గించవచ్చు. జపాన్‌లో 2011 
2011 మార్చిలో సంభవించిన సునామీ తర్వాత తీరానికి 
అడ్డంగా దృఢమైన గోడలను నిర్మించారు. 


2 చెట్లను పెంచడం అడవులను అభివృద్ధి చేయడం వల్ల 
lt 


భూకంపాలు, సునామీలు, తుఫానుల విషయంలో 
వాడుతున్న సాంకేతికత తక్కువనే చెప్పుకోవాలి. జపాన్‌లో 
అయితే భూకంపాల గురించి క్షణాల్లో సంబంధిత 
అధికారులకు హెచ్చరికలు జారీ చేయడానికి సమగ్ర 
వ్యవస్థ ఉంది. 


ప్రాంతీయ హెచ్చరిక వ్యవస్థలు: 


భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ నోడల్‌ ఏజెన్సీగా 
(ప్రధానంగా సునామీలను గమనించడం, నిర్వహణ 
బాధ్యతలు) వ్యవహరిస్తుంది. 2004లో సంభవించిన భారీ 
సునామీ తర్వాత భారత ప్రభుత్వం మహాసముద్ర అభివృద్ధి 
విభాగం (Department of Ocean Development) 
కింద 2005లో ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ 
ఓషియన్‌ ఇన్నర్మేషన్‌ సర్వీసెస్‌ (INCOIS) అనే స్వయం 
ప్రతిపత్తిగల సంస్థను హైదరాబాద్‌లోని నిజాంపేట్‌ 
సమీపంలో ఏర్పాటు చేసింది. ఎప్పటికప4డు సముద్రం 
లోని ఉష్ణోగ్రతను, అలల తాడికిని వసిగడుతూ 
సమాచారాన్ని న్యూఢిల్లీలోని (Central Receiveing sta- 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


tion (CRS) కు చేరవేస్తుంది. దీంతో పాటు మహాసముద్ర 
అభివృద్ధి విభాగం అంతరిక్ష మంత్రిత్వశాఖ, వాతావరణ 
విభాగంతో (India Meteorological Department ) 
కలిసి బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో సమగ్రమైన 
నునామీ హెచ్చరిక కేంద్రం (Deep Ocean 
Assesment of Reporting Tsunami (DART) ను 
ఏర్పాటు చేయబోతున్నారు. ఈ వ్యవస్థలో ధ్వని 
తరంగాలను పసిగట్టే నీడనమాపని, ఆధునిక పరికరాలు 
నిరంతరం సమాచారాన్ని నిక్షిప్త ౦చేస్తూ సంబంధిత 
అధికారులను అప్రమత్తం చేస్తాయి. ఇది రాష్ట, జిల్లా 
స్థాయిల్లో నిరంతర పర్యవేక్షణ వ్యవస్థగా ఉంటుంది. ఇది 
రాష్ట్రాల్లో అయితే ముఖ్యమంత్రి, జిల్లాల్లో జిల్లా కలెక్టర్‌ 
ఆధ్వర్యంలో అనుక్షణం అప్రమత్తంగా పనిచేస్తుంది. 


అంతర్జాతీయ సునామీ హెచ్చకి వ్యవస్థలు: 
థి 


1 


అంతర్జాతీయ స్థాయిలో 1946లో అలస్మాలో 
సంభవించిన సునామీ అనంతరం 1949లో హవాయి 
దీవుల్లోని హోనలలు (ఇవా బీచ్‌) వద్ద పసిఫిక్‌ సునామీ 
వార్నింగ్‌ సెంటర్‌ (Pacific tsunami Warning cen- 
ter - PTWC) ఏర్పాటు చేశారు. దీనిలో 26 దేశాలకు 
సభ్యత్వం ఉంది. దీనిని అమెరికాకు చెందిన నేషనల్‌ 
ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్పియరిక్‌ అడ్మిస్టేషన్‌ (NOAA) 
నిర్వహిస్తోంది. దీంతో పాటు వెస్ట్‌ కోస్ట్‌ అండ్‌ అలస్మా 
సునామీ వార్నింగ్‌ సెంటర్‌ను అలస్మాలోని పాల్మేర్‌ వద్ద 
ఏర్పరిచారు. ఇది అలస్కా యూఎస్‌, కెనడా, (DB 
కొలంబమియా దేశాలకు ఎప్పటికప్పుడు సమాచారిన్న, 
తగిన హెచ్చరికలను జారీ చేస్తుంది. 

(The Intergovernmental Coordination Group for 


the Tsunami Warning and Mitigation Sysem of 
the India Ocean)y(ICG /IOTWS) > 2005లో 


ఏర్పాటు చేశారు. ఇది వివిధ దేశాల మధ్య భూకంపాలు 
తుఫానులు, సునామీలు వంటి విపత్తులకు సబంధించిన 
సమాచారాన్ని తెలుసుకోవడం కోసం అధికంగా ఉ 
పయోగపడతుంది. 


తీరప్రాంతాల పరిరక్షణకు తీసుకున్న చర్యలు: 


తీరప్రాంతాల్లో తరచుగా తుఫానులు, వరదలు 
సంభవిస్తుండటం వల్ల వాటి పరిరక్షణకు చేపట్టాల్సిన 
చర్యలపై తీరప్రాంత నియంత్రణ మార్గదర్శకాలు (CRZ) 
రూపొందించడానికి 1981లో అప్పటి ప్రధానమంత్రి 


20 


DISASTER MANAGEMENT 


ఇందిరాగాంధీ వర్మింగ్‌ (గ్రూవ్‌ కమిటీని ఆన్‌ 
“ఎన్విరాన్‌మెంటల్‌ గైడ్‌లైన్స్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ 
బీచెస్‌”ను ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 1983లో నివేదిక 
సమర్పించింది. దీని ప్రకారం దాదాపు 500 మీటర్ల లోపు 
నిర్మాణాలు చేపట్టాల్సి వస్తే అన్ని విధాల అసెస్‌మెంట్‌ 
చేసిన తర్వాతే నిర్మించాలి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు, 
కేంద్రపాలిత ప్రాంతాల్లో (CRZ) గైడ్‌లైన్స్‌ను అమలు 
చేశారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఫారెస్ట్‌ వారు 
అన్ని విధాలుగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి 
1991లో (CRZ) మార్గదర్శకాలు జారీ చేశారు. దీని 
ప్రకారం అన్ని రామాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 
తీరప్రాంతాలను పరిరక్షించడానికి మూడు నెలల్లో తగిన 
ప్రమాణళికను సిద్ధం చేసుకోవడం జరిగింది. 

తర్వాత తీరప్రాంతాల్లో పర్యాటకానికి ఇవ్వాల్సిన 
సడలింపులపై వేసిన DD. Si కమిటీ, కేరళలోని 
తీరప్రాంతం సమస్యలను అధ్యయనం చేయడానికి వేసిన 
బాలకృష్ణ నాయర్‌ కమిటీ, నేషనల్‌ పాలసీ ఫర్‌ కోస్టల్‌ 
జోన్స్‌ ఏర్పాటును పరిశీలించడానికి 1991లో వేసిన 
ఎమ్‌.ఎస్‌. స్వామినాథన్‌ కమిటీలు పలు సూచనలు 


చేశాయి. 


సమగ్ర తీరప్రాంత నిర్వహణ వ్యవస్థ (102M): 


ఎమ్‌.ఎస్‌. స్వామినాథన్‌ కమిటీ సూచనల మేరకు 
1990లో (ICZM) కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది 
అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ, స్థానిక 
ప్రజలను భాగస్వాములను చేసి తీరప్రాంతాలను 
రక్షిస్తుంది. అధిక సంఖ్యలో చెట్లను పెంచడం, 
తీరప్రాంతాల్లో నిర్మాణాలు ప్రమాణాలకు అణుగుణంగా 
నిర్మించడం, జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం వంటి 
కార్యక్రమాలు చేపడుతుంది. దీని ద్వారా తుఫానులు, 
వరదలు, సునామీల (ప్రభావాన్ని తగ్గించడం, తీరప్రాంత 
వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా, ఇక్కడ 
ఆవాసముండే ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడం 
దీని ముఖ్యవిధి. 2010లో ప్రపంచ బ్యాంక్‌ సహాయంతో 
(Integrated coastal zone management project 
\ICZMP)లో భాగంగా విపత్తులు నంభవించే 
ప్రాంతాలతో మ్యాపులను తయారు చేశారు. ఈ ప్రాజెక్టులో 
భాగంగా చెన్నైలో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సస్టైనబుల్‌ కోస్టల్‌ 
మేనేజ్‌మెంట్‌ ఏర్పాటు చేయాలని అలాగే గుజరాత్‌, 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 DISASTER MANAGEMENT 


ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో (ICZM) ఫైలట్‌ శ్రీలంక 2,38,000 
ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. 2006 జావా ఇండోనేషియా 600 
ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన ముఖ్యమైన సునామీలు వాటి 11/3/2011 తొహోకు, జపాన్‌ భూకంపంతో 
వివర (8.9) కూడిన సునామీ 15000 
సంవత్సరం _ ప్రదేశం మ్హ "౮. భారత్‌కు మరో సునామీ గండం రాబోతుందా? 
1997 0 Ki AT భారతదేశానికి, దక్షిణం వైపు ఉన్న హిందూ మహా 
1703 భూకంపతో కూడిన సముద్రంలో మరో భారీ సునామీ వచ్చే అవకాశముందని 
సునామీ, జపాన్‌ 5000 అమెరికాలోని మియామీ, శ్రీలంకలోని పెరదేనియా 
1707 38 అడుగుల సునామీ, జపాన్‌ 30,000 విశ్వవిద్యాలయా పరిశోధనల్లో. వెళ్ళడైంది. ఈ అంశం 
కా అన్ని పర్వతాలతో కూడిన వాతావరణ శాస్త్రం, సముద్ర అధ్యయన నిపుణుల్లో తీవ్ర 


చర్చకు దారి తీసింది. 2004వ సంవత్సరంలో వచ్చిన 


80 అడుగుల సునామీ, జపాన్‌ 14000 
సునామీ 11 దేశాల్లో 2.30 లక్షల మందిని పొట్టన 


1753 భూకంపం, సునామీ, DS 50,000 


పెట్టుకున్నది. 
seas ఇటలీ “1000 2004 సునామీ తర్వాత శాస్త్రవేత్తలు 158 అధ్యయనం 
1868 చిలీ అండ్‌ హవాయ్‌ 25,000 చేసి పలు విషయాలు వెలుగులోకి తెచ్చారు. అంతకు 
1883 క్రాకటోవా అగ్నిపర్వతం ముందు కూడా భారీ సునామీలు వచ్చియని తేల్చారు. 
బద్దలవడం, సునామీ, సమత్రా 36,000 1524లో మహారాష్టలోనూ, 1762లో బర్మా దేశంలోని 
మై 3 3 3 
18ö6 సాన్‌5కా, జపాన్‌ 27,000 అరకాన్‌ తీరంిలనూ, 1819లో గుజరాత్‌లోని రాణా 
ఆఫ్‌ కచ్‌ ప్రాంతంలోనూ, 1847లో దేశంలోని “గ్రేట్‌ 
1933 సాన్‌రికా, జపాన్‌ 3,000 | 
. నికోబార్‌ దీవులలోనూ, 1881లో ఇండోనేషియాలోని 
sa హవాయ్‌ 19 క్రకటోవా ప్రాంతంలోనూ సునామీలు తీరాన్ని తాకినట్లు 
1960 చిలీ 2,000 ; గుర్తించారు. వీటిలో 1888లో, 2004లో వచ్చిన 
1946 హోన్ను, జపాన్‌ సునామీలు ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఘోరమైనవిగా 
(భూకంపం, సునామీ) 2000 వరిగణిన్తున్నారు. TIIGIS 1524 నుంచి 
1964 195 అడుగుల సునామీ! దక్షిణాసియాలో a ప్రధానమైన se సునామీల్లో 
నాలుగు భారత తిరాన్సి తాకడం చెప్తుకొదగిన విషయం. 
అలస్కా 131 2 బ్బ 
భారత్‌కు తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా 
17/8/1976 ఫిలిప్లైన్స్‌ 8,000 
సముంద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం ఇలా 
19/8/1977 ఇండోనేషియా 1s చుట్టూ మూడు పెద్ద సముద్రాలు ఉండటం సునామీల 
11/1977 — 9,5 60,000 చెడదను 880 39808. 
(se) —0 
18/7/1979 ఇండోనేషియా 540 ఇ ఆంగ్ల అక్షరం 9 ఆకారంలో సముద్ర జలాల్లోకి 
12/9/1979 న్యూగీనియా 100 చొచ్చుకొని వచ్చినట్లుండే భారత భూభాగం పైకి హిందూ 
12/12/1979 కొలంబియా 500 మహాసముద్రంలో సంభవించే సునామీలు వేగంగా 
26/5/1983 జపాన్‌ 100 చేరుకోవడానికి అవకాశం ఉంది. 
1998 న్యూగీనియా > సముద్ర అంతర్భాగంలో యురేసియా ప్లేట్‌, ఇండియన్‌ 


ఆస్ట్రేలియన్‌ ప్లేట్ల మధ్య రాపిడి( టెక్టానిక్‌ యాక్టివిటీ) 


26/12/2004 ఇండియా, ఇండోనేషియా 
కొంత కాలంగా ఎక్కువ అవుతున్నట్లు శాస్త్రవేత్తల 


21 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


అంచనా. ఈ రాపిడి మూలంగా భూకంపాలు వచ్చి 
సునామీలకు దారి తీస్తోంది. ఈ 2 RE కలిసే ప్రాంతం 
(సబ్‌ ES జోన్‌) సుమత్రాదీవులకు అతి సమీపంలో 
ఉంది దీంతో ఈ ప్రాంతం ప్రమాదకరంగా తయారైంది. 
సుమత్రా దీవుల పరిసరాల్లో మొదటయ్యే సునామీలు 
భారత తీరాలను చేరడానికి అత్యధికంగా 48 గంటలకు 
మించి సమయం పట్టదని అంచనా. దీంతో అక్కడ పెను 
భూకంపాలు వస్తే... దేశం సునామీల గండం నుంచి 
తప్పించుకునే అవకాశం తక్కువ. 

యురేసియా, ప్లేట్‌ ఇండియన్‌ ఆ(స్టేలియన్‌ ప్లేట్‌ల మధ్య 
రాపిడి కారణంగా భూకంపం వస్తే... దాని నుంచి విడుదల 
అవుతున్న శక్తి కొన్ని వేల అణుబాంబులకు సమానం 
2004 భూకంప తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే .. 
అప్పుడు విడుదలైన శక్తి జపాన్‌లోని హిరోషిమాలో పేల్చిన 
అణుబాంబుల కంటే 23 వేల రెట్టు ఎక్కువగా తేలింది. 
అప్పుడు వచ్చిన సునామీ వల్ల సముద్రపు అలలు 
అత్యధికంగా 33 మీటర్ల ఎత్తుతో తీరాలపై 
విరుచుకుపడ్డాయి. భవిష్యత్తులో ఇంతకన్నా శక్తివంతమైన 
సునామీలు జరగవన్న భరోసా ఏమి లేదు. ఒక వేళ 
దురదృష్టవశాత్తూ.. 2004 కంటే అత్యంత తీవ్రమైన 
సునామీలు వస్తే... భారత తీరాల్లో అంతులేని నష్టం వాటిల్లే 
ముప్పు ఉంది. 

ఆ రాపిడికి కారణాలు: కొన్ని వందల ఏళ్ల కిందట 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


22 


DISASTER MANAGEMENT 


సముద్ర తీర ప్రాంతాల్లో నీటి మడుగులు (లాగూన్స్‌) 
ఎక్కువగా ఉండేవి. అవి అంతరించిపోవడం కూడా ప్లేట్ల 
మధ్య రాపిడులు ఎక్కువ కావడానికి కారణమని 
శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. భూమిపై ఉ 
ద్భవిస్తున్న వ్యర్థాలు ,అవశేషాలను సముద్రంలోకి 
విసృతంగా వదిలేయడం కూడా ప్లేట్ల మధ్య 288), 
రాపిడులు పెరగడానికి కారణమని పేర్కొంటున్నారు. 

పటిష్ట వ్యవస్థలతోనే రక్షణ: దేశానికి సునామీల ముప్పు 
తీవ్రంగానే ఉందన్న విషయాన్ని కొట్టి పారేయంలేం. 
గతంలో ఒక సునామీకి.. మరో సునామీకి మధ్య దశబ్దాల 
వ్యవధి ఉండేది. తాజాగా వస్తున్న సునామీలను పరిశీలిస్తే 
సునామీల మధ్యకాలం తగ్గినట్లు అర్థమవుతోంది. 
సునామీలు ఎప్పుడు ఎక్కడ వస్తాయని ఖచ్చితంగా 
తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా 
ఎక్కడా లేదు. ప్రస్తుతం ఉన్నదల్లా ...సముద్రాల్లో 
భూకంపాలు సునామీలుగా మారతాయా? లేదా? మారితే 
తీవ్రత ఏస్థాయిలో ఉంటుంది? అన్న విషయాల్ని 
కచ్చితంగా అంచనా వేయగలిగే ఇన్‌కాయిస్‌ లాంటి 
వ్యవస్థలే వీటిని అన్ని దేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. 
సమాచారాన్ని కూడా అన్ని దేశాలూ పంచుకుంటూ ప్రాణ, 
ఆస్తినష్టాల్ని సాధ్యమైనంత అత్యల్పస్థాయికి పరిమితం 
చేసేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఇలాంటి ఆధునిక 
SO వ్యవస్థలను నిత్యం అప్రమత్తంగా ఉండేలా 
చేయగలిగితే సునామీల నుంచి ప్రజల్ని కాపాడవచ్చు. 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


DISASTER MANAGEMENT 


ed, పర్వతాలు (VOLCANOES) 


Volcano అనే పదం ఇటాలియన్‌ పదమైన Volcano 
నుంచి వచ్చింది. అలాగే రోమన్‌ దేశస్థుల అగ్నిదేవుడు నుంచి 
ఏర్పడిందని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇటలీలోని 'ఎఒలియన్‌” 
ద్వీపాల్లోని ఒక అగ్ని పర్వతం పేరునే దీనికి పెట్టారు. అగ్ని 
పర్వతాల అధ్యయనాన్ని Volcano అంటారు. కొన్ని సార్లు ఈ 
ద్రవం ఉపరితలాన్ని చేరకముందే అంతర్భాగంలోనే 
ఘనీభవించడం వల్ల బాతోలిత్‌, లాకోలిత్‌, సిల్‌, డైక్‌, ఫాకోలిత్‌, 
వంటి భూ స్వరూపాలు ఏర్పడుతాయి. అగ్ని పర్వత విస్ఫోటనం 
వల్ల H,0,, C6, SO,, Hel వంటి రసాయనాలు 16 నుంచి 
32 కిలోమీటర్ల ఎత్తు వరకు వెదజల్లబడతాయి. దీంతో ఆ 
ప్రాంతంలోని వాతావరణం బూడిదతో నిండిపోతుంది. 

అగ్ని పర్వతాలు అన్ని విపత్తుల కంటే భిన్నమైనవి. 
ఎందుకంటే వందల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగత కలిగిన లావా 
బయటకు రావడం మిగతా అన్ని విపత్తుల కంటే భిన్నంగా 
ఎక్కడో భూ అంతర్భాగంలో జరుగుతుంది. కొన్నిసార్లు 
అగ్నివర్వతాలు నీటి అడుగు భాగంలోను ఉద్భేవనం 
చెందుతుంటాయి. ప్రపంచంలో 60% అగ్ని పర్వతాలు పసిఫిక్‌ 
మహాసముద్ర పరివేష్టితంలోనే ఉన్నాయి. చరిత్రలో ఇప్పటివరకు 
దాదాపు 550 అగ్ని పర్వతాలు విస్ఫోటనం చెందాయి. వాటిలో 
కొన్ని వేల మందిని పొట్టన పెట్టుకున్నాయి. మరికొన్ని వందల 
కిలోమీటర్ల వరకు భూభాగాన్ని దుమ్మ ధూళితో కప్పేసి 
విమానాల రాకపోకలకు అంతరాయం కల్లించాయి. 
అగ్ని పర్వతం (Volcano); 


భూ అంతర్భాగంలోని శిలా దద్రం (మాగ్మా) ఉపరితలం 
పైకి చేరుకునే ప్రక్రియనే అగ్నిపర్వత ప్రక్రియ అంటారు. 
అగ్ని పర్వత నిర్మాణంలో 3 ప్రధాన భాగాలుంటాయి. 
అవి: 

1. శిలాద్రవపు నిల్వ 

2. అగ్ని పర్వత కుహరం /జ్వాలా బిలం 


23 


3. గ్రీవం 

1. శిలాద్రవపు నిల్వ(మాగ్మా చాంబర్‌): 

భూ అంతర్భాగంలో శిలాద్రవం నిల్వ ఉండే ప్రాంతాని& 
శిలాద్రపు నిల్వ అంటారు. 

2. అగ్ని పర్వత కుహరం: 

అగ్ని పర్వత శికరాగ్ర భాగంలో పల్లెం ఆకారంలో లావా 
బయటకు వచ్చే మార్గాన్ని అగ్నిపర్వత కుహరం అంటారు. 
3. (Ašo (నెక్‌): 

భూ అంతర్భాగం లోశిలాద్రవం ఉపరితలంపైకి వచ్చే 
సన్నని గొట్టం వంటి నిర్మాణాన్ని (Aso అంటారు. 
జ్వాలా బిల సరస్సులు ( raters): 

అగ్నిపర్వత ప్రక్రియలో ఆమ్లలావా వేగంగా అధిక ఒత్తిడితో 
జ్వాలా బిల ప్రాంతాన్ని డీకొన్నప్పుడు ఆ(ప్రాంత పేలిపయి 
విశాలమైన కొంచెం SES గుంతలు ఏర్పడతాయి. 
కాలక్రమంలో ఈ గుంతలలోకి వర్షపు నీరు వచ్చి చేరడం 
వలన అవి సరస్సులుగా మారతాయి. వీటినే జ్వాల బిల 
సరస్సులు / క్రేటర్‌ సరస్సు అంటారు. 
ఉదా:మహారాట్టలోని లోనార్‌ సరస్సు 

కాల్టెరా సరస్సులు: (Caldera Lakes): 


పరిమాణంలో పెద్దదిగా మారిన క్రేటర్‌ సరస్సులనే కాట్టెరా 
సరస్సులు అంటారు. 


ఉదా: ఇండోనేషియాలోని టోబా సరస్సు 

(ఇది ప్రపంచంలోని అతి పెద్ద కాల్టెరా సరస్సు) 
అగ్ని పర్వత ఉద్భేనము 2 రకాలు అవి: 

1. కేంద్రీయ ఉద్భేనము 

2. (భ్రంశోద్భేనము 


1. కేంద్రీయ ఉద్భేదనము: (Central Type of Erup- 
tion): 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


> భూ ఉపరితలంపై గల ఒకే రంధ్రం ద్వారా ఉద్భేదనం 


జరిగితే దానినీ కేంద్రీయ ఉద్భేనము అంటారు. 


ఇ కేంద్రీయ ఉద్భేనము జరగడం వలన శంఖువు ఆకారపు 


అగ్ని పర్వతాలు ఏర్పడతాయి. 


ఉదా: సిసిలీ -ఎట్నా 

జపాన్‌ -ప్యూజియామా 
ఈక్వెడార్‌ -కోటోఫాక్సీ 
ఇటలీ -వెసూవియస్‌ 
అండమాన్‌ నికోబార్‌ -బారెన్‌ 


2. భ్రంశోద్భేనము: (Fissure Type Eruption): 


భూపటలంలోని ఒక (భ్రంశ రేఖ వెంబడి గల అనేక 
రంధ్రాల అతి పెద్ద పరిమాణంలో లావా విడుదల 
చేయబడినట్లయితే దానిని భ్రంశోద్చేదనము అంటారు. 


దీని మూలంగా కొన్ని వేల చదరపు కి.మీ. విస్తీర్ణంలో 
లావా పీఠభూములు, లావా మైదానాలు ఏర్పడతాయి. 
ఉదా:1 ఉత్తర అమెరికా - స్నేక్‌ నదీలోయ, కొలంబియా 
పీఠభూమి 

2. భారత్‌ - దర్శన్‌ ట్రాప్స్‌ 

అగ్ని పర్వత విస్ఫోటన విరామం ఆధారంగా VA) 
పర్వతాలు మూడు రకాలుగా విభజించవచ్చు. అవి: 

1. క్రియాశీల అగ్ని పర్వతాలు 

2. నిద్రాణ అగ్ని పర్వతాలు 

3. విలుప్త అగ్ని పర్వతాలు 

1. క్రియాశీల అగ్ని పర్వతాలు (Active Volcanoes): 


చారిత్రక యుగంలో తరుచుగా విస్ఫోటనం చెందే VA) 
పర్వతాలనే క్రియాశీల అగిప్ర పర్వతాలు అంటారు. 


(విస్ఫోటన విస్ఫోటనానికి మధ్య గల విరామం తక్కువ) 
ఉదా: 1. హవాయి - మౌనలోవా 
(ప్రపంచలోని అగ్నిపర్వతాలలో పెద్దది) 
2. అండమాన్‌ నికోబార్‌ దీవులు -బారెన్‌ 
3. ఇటలీ -వెసూవియస్‌ 
4. ఇండోనేషియా -క్రాకటోవా 
ర్‌ 

6 


. సిసిలీ -[స్టంబోలి 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


24 


DISASTER MANAGEMENT 


7. అలస్మా -కటమాయి 

(దీనిని వ్యాలీ ఆఫ్‌ తౌసండ్‌ స్మోక్‌ అంటారు) 
-కోటోఫాక్సీ 

9. ఆండీస్‌ పర్వతాలు -ఓజోస్‌ డెల్‌ సలాడో 


(ఇది క్రియాశీల అగ్నిపర్వతాలలో ఎత్తైనది) 


రి. ఈక్వెడార్‌ 


గమనిక: స్టంబోలిని మధ్యధరా. సముద్ర లైట్‌హౌస్‌ అని 


పిలుస్తారు. కారణం శిలాద్రవం భూఉపరితలం మీదకు 
వచ్చినపుడు ఆక్సిజన్‌తో సంయోగం చెంది ఎక్కువ ఉ 
ష్టోగ్రతను విడుదల చేస్తుంది. 


2. నిద్రాణ అగ్ని పర్వతాలు (Dormant Volcanoes): 


చారిత్రక యుగంలో ఒకేసారి విస్ఫోటనం చెంది తరువాత 
విస్ఫోనాలు చెందకుండా ఉన్నటువంటి అగ్ని పర్వతాలను 


నిద్రాణ అగ్ని పర్వతాలు అంటారు. 
ఉదా: 1. జపాన్‌ -ప్యూజియామా 
2. హవాయి -హేల్యకోలా 

8. విలుప్త అగ్ని పర్వతాలు(EXtinct Volcanoes): 


చారిత్రక యుగంలో విస్ఫోటనాలు సంబవించినట్లు 
ఆదారాలు లేకపోతే వాటిని విలుప్త అగ్ని పర్వతాలు 
అంటారు. 


ఉదా: 1 టాంజానియా - కిలిమంజారో 

2. అండమాన్‌ నికోబార్‌-నార్మొండం 

3. అర్జెంటీనా-అకన్‌కాగువా 

(ప్రపంచంలోని అతి ఎత్తైన అగ్ని పర్వతం) 

అగ్ని పర్వత ప్రక్రియతో ముడిపడి ఉన్న ప్రధాన 
భూస్వరూపాలు : 

1. వేడినీటి బుగ్గలు 2. గీజర్స్‌ 

3. ప్యూమరోల్స్‌ 4 SAED 

1. వేడినీటి బుగ్గలు (Hot Springs): 

భూ అంతర్భాగంలోని జలం మాగ్మాతో కలిసినప్పుడు 


భూఉపరితంలపైకి బుగ్గల రూపంలో విరజిమ్మ 
బడినట్లయితే వాటిని వేడినీటి బుగ్గలు అంటారు. 


ప్రపంచంలో వేడినీటి బుగ్గలు గల దేశాలు - న్యూజిలాండ్‌, 
ఐర్లాండ్‌, పిన్‌లాండ్‌,గీన్‌లాండ్‌ 


ఇ మనదేశంలో వేడినీటి బుగ్గలు గల (ప్రాంతాలు - 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


కులుమనాలి, రాజమహల్‌ కొండలు, హిమాలయ 
ప్రాంతాలు 

మన రాష్టంలో వేడి నీటి బుగ్గలు గల ప్రాంతం - 
పశ్చిమగోదావరిలోని ద్వారాకా తిరుమల 

వేడి నీటి బుగ్గల నుండి వెవువడే నీటి ఉష్ణోగ్రత 600°C 
వరకు ఉంటుంది. ఈ వేడిని ఉపయోఇంచి తయారు చేసే 
విద్యుత్‌ను భూతాప విద్యుచ్చక్తి అంటారు. 
ఇండియాలోని భూతాప విద్యుచ్చక్తి కేంద్రాలు -2 

1. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మణికరన్‌ 

2. జమ్మూకాళ్ళీర్‌లోని లడక్‌ లో గల పూగాలయ 

2. ఉష్టద్రవ నిర్దరాలు (Geysers): 

అగ్ని పర్వత ప్రాంతాలలోని భూ అంతర్భాగంలో వేదేక్కిన 
నీరు అప్పుడప్పుడు కొంత నిర్ధిష్ట సమయం తర్వాత ఒక 
ఫౌంటెన్‌ మాదిరిగా ఉపరితలం పైకి విరజిమ్మబడే వేడినీటి 
బుగ్గలచే గీజర్స్‌ అంటారు. 

ప్రపంచంలోనే అతి పెద్ద గీజర్‌ - యు.ఎస్‌. ఎలోని రాకీ 
పర్వత ప్రాంతాల వద్ద ఉన్న ఎల్లో స్టోన్‌ నేషనల్‌ పార్కులో 
గల ఓల్డ్‌ పైత్‌పుల్‌ గ్రీజర్‌ 

ఈ గీజర్‌లో ప్రతీ 66ని॥ల కొకసారి వేడినీరు బయటకు 
వెదజల్లబడుతుంది. 

3. ప్యూమరోల్స్‌ (FUMer0les): 

నిరంతరం వేడినీటిని , నీటిఆవిరిని వెదజల్లే వేడినీటి 
బుగ్గలను ప్యూమరోల్స్‌ అంటారు. 

ఇందులో విడుదలయ్యే నీటిలో సల్ఫర్‌ పరిమాణం 
ఎక్కువగా ఉన్నందున ఈ నీటిని క్రమబద్దంగా 
తీసుకున్నట్లయితే చిన్న చిన్న మానవ సంబంధ వ్యాధులు 
నయమవుతాయి. 

సల్ఫర్‌ వాయువలను వెజల్లే వ్యూమరోల్స్‌ని సాల్ఫ్‌టోరా 
అంటారు 

4. ప్లగ్‌డోమ్‌ (Plug Dome): 

అగ్ని పర్వత కుహరం చుట్టూ బోర్లించిన పళ్లెం లాగా 
లావా ఘనీభవిస్తే దానిని SAED అంటారు. 

అగ్ని పర్వత ధూళి: 

అగ్ని పర్వత విస్ఫోటనా సమయంలో గాలిలోనికి ఎగిరిపడి 
ఘనీభవించిన లావా తుంపరలనే శిలాభస్మం అంటారు. 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


25 


DISASTER MANAGEMENT 


2. టుఫ్‌: 

శిలాభస్మం నీటితో కలిసి బురదగా మారి ఘనీభవించగా 
ఏర్పడిన శిలనే టుఫ్‌ అంటారు. 

3. స్మోరియా: 

శిలా భస్మం లావా యొక్క నురగతో కలిసి ఘనీభవించగా 
ఏర్పడిన శిలనే NON అంటారు. 

4. ప్యూమిస్‌: 

లావా యొక్క నురగ మాత్రమే ఘనీభవించగా ఏర్పడిన 
శిలనే ప్యూమిస్‌ అంటారు. 

5. లాపిలి: 


అగ్ని పర్వత విస్పోటనా సమయంలో గాలిలోకి ఎగిరపడే 
చిన్న చిన్న రాతి ముక్కలను లాపిలి అంటారు. 


6. ఎగ్గామరేటా: 

శిలాభస్మం, సోర్మియా, వ్యూమిస్‌, లాపిలి కలిసి 
ఘనీభవించగా ఏర్పడిన శిలనే ఎగ్గామరేటా అంటారు 
7. పిలుజుత్తు 

లావా ప్రవహిస్తున్నప్పుడు దాని పై భాగంలో సన్నని 
గాజుగొట్టం వంటి నిర్మాణం లాగా కన్పిస్తుంది. దీనినే 
పిలుజుత్తు అంటారు. 

8. (బ్రేక్షియా: 

భూ ఉపరితలంపై లావా ప్రవహిస్తున్నప్పుడు పై పొరలు 
ఘనీభవించి క్రింద పొరలు ద్రవరూపంలోనే ఉండి, 
ప్రవహిస్తున్నప్పుడు పై పొరలు ముక్కలుగా విరిగి క్రింది 
పొరలలో కలిసి ఘనీభవిస్తే దానినే బ్రేక్షియా అంటారు. 
9. అగ్ని పర్వత బాంబులు: 


అగ్ని పర్వత విస్ఫోటనా సమయములో గాలిలోకి ఎగిరి 
ఘనించే లావా ముద్దలనే అగ్ని పర్వత బాంబులు 
అంటారు. 


విస్పోటన తీవ్రత ఆధారంగా అగ్ని పర్వతాలు: 

1. మవాయియన్‌ రకం (Hawaiian Type): 

లావా చాలా పల్చగా ఉంటుంది. 

పేలుడు తీవ్రత తక్కువగా ఉంటుంది. 

విస్ఫోటన సమయంలోలో రాతి ముక్కలు వెలువడుతాయి. 
2. పీలియన్‌ రకం (Pelean Type): 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


పేలుడు తీవ్రత చాలా అధికంగా ఉంటుంది. 
విస్ఫోటనం చెందినప్పుడు గాలిలో రాతిముక్కలు, శిలా 
భస్మం శక్తివంతమైన పదార్థాంగా మారి పర్వత వాలు 
వెంబడి వేగంగా ప్రయాణిస్తుంది. 

అత్యంత విధ్వంకరమైనవి 

ఉదా: అలస్మాలోని ఉటమాయి 

3. ప్లీనియన్‌ రకం (Plenean Type): 

వాయువులను కొన్ని కి.మీ.ల ఎత్తు వరకు వెదజల్లుతాయి. 
4. వల్మానియన్‌ రకం(Volcanion Type): 
వాయువులు అధిక వేగంతో విడుదల అవుతాయి 
కాలీప్లవర్‌ ఆకృతిలో మేఘాలు ఏర్పడతాయి. 
ప్రపంచంలో అగ్ని పర్వతాలు విస్తరణ: 

ప్రపంచంలో 5508 పైగా అగ్ని పర్వతాలు గలవు. 
ప్రపంచంలోని అగ్ని పర్వతాల విస్తరణను 3 మేఖలలుగా 
విభజించవచ్చు. అవి: 


1. పసిఫిక్‌ పరివేష్టిత మేఖల 

2. ప్రపంచ మధ్యపర్వత మేఖల 

3. ఆఫ్రికా పగలులోయ మేఖల 

1. పసిఫిక్‌ పరివేష్టిత మేఖల: 

ప్రపంచంలోని అగ్ని పర్వతాలలో 80% పసిఫిక్‌ 
మహాసముద్ర మేఖలలోనే సంభవిస్తాయి. అందుచేత 
పసిఫిక్‌ మహాసముద్రాని “రింగ్‌ ఆఫ్‌ పైర్‌” అంటారు. 


ఉదా::అలస్కా కటమాయి 
మవాయి మౌనలోవా 
ఈక్వెడార్‌ కోటోఫాక్సీ 
అర్జెంటీనా అకన్‌కాగువా 
జపాన్‌ ప్యూజియామా 
ఇండోనేషియా క్రాకటోవా 
NS 70459095 


2. ప్రపంచ మధ్య పర్వత మేఖల: 

ఈ మేఖల ఆల్ఫ్స్‌ పర్వతాలు, మధ్యధరాసముద్ర ద్వీపాలు, 
కాకసన్‌ పర్వతాలు మరియు హిమాలయ పర్వతాల వరకు 
విస్తరించి ఉంది. 


ఉదా! ఇటలీ 


26 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


DISASTER MANAGEMENT 
సిసిలీ 289, (స్టంబోలీ 
అండమాన్‌ నికోబార్‌ దీవులు - బారెన్‌, నార్మొండం 
8. ఆఫ్రికా పగలు లోయ మేఖల: 
ఆఫ్రికా ఖండంలోని ప్రాంతమంతా ఈ మేఖలలో విస్తరించి 
ఉంది. 
ఉదా॥టాంజానియా. - కిలిమంజారో 
అగ్ని పర్వతాల ఫలితాలు : 
అగ్ని పర్వతాలు ఉద్భేదనం వలన భూమి లోతుల నుండి 
ఖనిజాలు ఉపరితలానికి దగ్గరగా తీసుకురాబడతాయి. 


అగ్ని పర్వతాలు సంభవించిన ప్రదేశాలలో సారవంతమైన 
నేలలు ఏర్పడతాయి. 

ఉదా:జావా (అధిక జనసాంద్రత గల (ప్రాంతాలు) 
దక్కన్‌ ట్రాప్‌ ప్రాంతో ఏర్పడిన నల్లరేగడి నేలలు 


అగ్ని పర్వతాలకు సంబంధించిన ముఖ్యంశాలు : 


> 


వంద సంవత్సరాల కింద మెక్సికో ప్రజలు లావా 
సరస్సులో దేవుళ్లు నివసించేవారని విశ్వసించి వారికి 
అందమైన యువతులను త్యాగం (అర్పించడం) 
చేసేవారు. 


గత 400 సంవత్సరాల్లో దాదాపు 2.5 లక్షల మంది 
అగ్నిపర్వతాలకు బలయ్యారు. అలాగే వీటివల్ల 8 లక్షల 
మంది (ప్రభావితమయ్యారు. 

ప్రవంచంలో వ్రన్తుతం ఉన్న అగ్నివర్వతాల్లో 
భయంకరమైనది మెక్సికోలో ఉన్న పోపక్యాటెస్ట్‌ లేదా 
ఎల్‌పొపొ అగ్నిపర్వతం. ఇది మెక్సికో నగరానికి 33 
కి.మీ. దూరంలో ఉన్నది. 


అగ్నిపర్వతాలు లేని ఖండం ఆస్టేలియా. 
లావా అనే పదం లాటిన్‌ పదమైన లావర నుంచి వచ్చింది. 


దీనర్ధం కడగటం (టు వాష్‌) లావా గంటకు 62 మైళ్లు 
ప్రవహించగలదు. 


20వ వతాబ్దాంలో భయంకరమైన అగ్నిపర్వత విస్ఫోటనం 
1902లో జరిగింది. ఇది కరేబియన్‌ దీవుల్లోని మార్జినిక్‌ 
ప్రాంతంలో సంభవించి దాదాపు 30121 మందిని 
పొట్టన పెట్టుకుంది. 

1980 మే 18న విస్ఫోటనం చెందిన మౌంట్‌ ఎలెన్స్‌ 
అగ్నివర్వతం అణుబాంబు కంటే 500 రెట్లు 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


DISASTER MANAGEMENT 


శక్తివంతమైంది. చరిత్రలో సంభవించిన ముఖ్యమైన అగ్నిపర్వత విస్పోటనాలు: 
20% అగ్నిపర్వతాలు నీటి కింద సంభవిస్తుంటాయి. సంవత్సరం ప్రదేశం మరణాలు 
ప్రపంచంలో 10% క్రియాశీలక అగ్నిపర్వతాలు ఒక్క |. క్రీ.పూ.4650 మౌంట్‌ మజామా -- 
జపాన్‌లోనే ఉన్నాయి. క్రీ.పూ.4800 కికాయ్‌ (జపాన్‌) E 
అగ్నిపర్వతాల బూడిదతో స్నానం చేస్తే అనేక వ్యాధులు క్రీ.పూ. 1660 థెరా (AS) -- 
విడుదల చేసిన శక్తి 15వేల అణుబాంబులకు సమానం. క్రీ.శ.180 _హెటేప్‌ (న్యూజిలాండ్‌) _ 
> ఒజోస్‌డెల్‌సలాడో, చిలీ/అర్జెంటీనా అగ్నిపర్వతం 6887 క్రీ.శ.186  థైపో (న్యూజిలాండ్‌) M 
మీటర్ల ఎత్తులో అత్యంత ఎత్తైన అగ్నిపర్వంతంగా 
1772 పాపండయాన్‌ (జావా) 3000 
ప్రథమస్థానంలో ఉంది. 
1783 లాకి ఐలాండ్‌ 9350 
స అగ్నిపర్వతాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని 
క నం! 1792 ఉంజెన్‌ (జపాన్‌) 14,500 
(International Association of Volcanology and 
Chemistry of the Earth's Interior (IAVCEI)) 1815 తంబోరా (ఇండోనేషియా) 92,000 
అందిస్తుది. దీంతోపాటు (World Organization of 1883 క్రాకటోవా (ఇండోనేషియా) 36,000 
volcano observatories) (WOVO) కూడా 1902 మౌంట్‌ పీలీ, 
అగ్నివర్వతాలకు సంబంధించిన అబ్బ ర్వేషన్స్‌ను మారినిక్‌, కరేబియన్‌ దీవులు 28000 
టె 3 
నిర్మిస్తుంది. 
ప్రాణం 1912 నవరుప్తా అలస్కా ద్వీపకల్పం — 
యి గ్నిపర తీవ్రతను (Volcanic Explosivity In- 
అగ్నిపర్వతాల త్య (Volcanic Explosivity 10-, Sy లామింగన్‌, న్యూగీనియా 
dex) (VE) ద్వారా కొలుస్తారు. దీని విలువ 4 లేదా. .: a a జ 
అంతకంటే ఎక్కువ ఉంటే అవి తీవ్రమైనవి. a ad వా 
> భూకంపలేఖిని ద్వారా భూకంపాలను పసిగట్టడం, హు. 2 
భూగురుత్వాక ర్నణ లో మార్పులు, భూవటలం 1985 నెవడో రూయిజ్‌, కొలంబియా 27000 
వికృతీకరణం చెందటం లక్షణా వల్ల శాస్త్రవేత్తలు 1986 లేక్‌ నియోస్‌ 1700 
అగ్నిపర్వతాలను అంచనా వేస్తారు. 1991లో ఫిలిప్పైన్స్‌లో 2010 ఎయిజాలజోక్‌, ఐలాండ్‌ -- 


పినటుబో అగ్నిపర్వతాన్ని ముందుగానే పసిగట్టడం వల్ల 


2013 నవంబర్‌ 8 ఫిలిప్పైన్స్‌లో హైయన్‌ తుఫాను 
వేలాది మందిని రక్షించగలిగారు. 


సంభవించింది. 


27 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 DISASTER MANAGEMENT 


తుఫాను (CYCLONE) ఏర్పడిన అల్పపీడన ప్రదేశాన్ని అధిక పీడన ప్రదేశం 
RES అనే పదం PEN అనే గ్రీకు పదం నుండి ఉ ఆవరించడంతో సుడిగాలులు ఏర్పడి వేగంగా వీస్తాయి. 
దృవించింది. సైక్లోన్‌ అనగా పాము మెలికల చుట్ట లేదా తుఫాను ఎక్కువగా వేడి సముద్రాల్లోనే సంభవిస్తుంది. 
ప్రకటన అని అర్థం. సైక్లోన్‌ అనే పదాన్ని మొదటగా దీనివల్ల సముద్రంలో కెరటాలు ఏర్పడడం, అధిక 
1948లో హెన్రీ పెడ్డింగ్‌టన్‌ అనే శాస్త్రవేత్త ఉ వర్షపాతం కురుస్తుంది. తుఫాను గాలులకు, చెట్టు, విద్యుత్‌ 
పయోగించారు. స్తంభాలు కూలిపోవడం, వంతెనలు, భవన నిర్మాణాలు 


కూలిపోవడం, జనావాసాలు దెబ్బతినడం, పంటలు 


చక్రవాతాలు సాధారణంగా భూమధ్యరేఖకు 5° నుండి 

20°ల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య సంభవిస్తాయి. నాశనమవడం జరుగుతుంది. కొన్నిసార్లు సముద్రమట్టం 
భారతదేశం 7516 కి.మీ. తీరప్రాంతాన్ని కలిగి ఉంది. A న రథ 
కోస్తా తీరం కలిగి ఉన్న ప్రాంతాలకు తుఫాను ముప్పు 1999 అక్టోబర్‌ 295 ఒరిస్సా తీరంలో గంటకు 


ఎక్కువ. సాధారణంగా భారత్‌లో పశ్చిమబెంగాల్‌, ఒరిస్సా, | 260-300 కి.మీ. వేగంతో వచ్చిన సూపర్‌సూక్లోన్‌ వల్ల 

ఆంధ్రప్రదేశ్‌, తమిలనాడు, కేరల, కర్లాటకూగోవా సముద్రమట్టం 9 మీటర్లు పెరిగి వరదలు సంభవించాయి. 
3 క్‌ 7 3) 3 kl 

మహారాష్ట్ర, గుజరాత్‌ పశ్చిమ తీరంలో తుఫానులు | భారతదేశం, బంగ్లాదేశ్‌లో సంభవించిన 

సంభవిస్తాయి. దేశం మొత్తం భూభాగంలో 8% తుఫాను తుఫానులు - నష్టాలు: 

బారిన పడుతుంది. ఏటా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు సంవత్సరం ప్రదేశం మరణాలు 

97 తుఫానులు వస్తుంటాయి. మన దేశంలో 


1737 హుగ్లీ, పశ్చిమబెంగాల్‌ 300,000 
బంగాళాఖాతం, అరేబియా సముద్ర ప్రాంతాలు 

1876 బెకర్‌గంజ్‌ (బంగ్లాదేశ్‌) 250,000 
తుఫానులకు నిలయాలు. అరేబియా సముద్రంలో వచ్చే 
తుఫానుల వల్ల ఎక్కువగా నష్టపోతున్నాం. వీటి వల్ల అధిక | 01335 స 099 
వర్షపాతం కురుస్తుంది. ఆస్తి, ధన, రపాణ నష్టాలు 1960 బంగ్లాదేశ్‌ 5,490 
సంభవిస్తాయి. 199లో ఒరిస్సాలో సంభవించిన సూపర్‌ 1961 బంగ్లాదేశ్‌ 11,468 
సైక్లోన్‌లో గంటకు 250 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. 1970 బంగాదేశ్‌-బోలాతుఫాన్‌ 5,50,000 
దీనివల్ల వేల మంది మరణించారు. ఒరిస్సా ఆర్థిక వ్యవస్థ 1971 ఈశాన్యతీరం 9,658 
అతలాకుతలం అయింది. 

1972 ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా 100 

తుఫాను నిర్వచనం: 

1977 చెన్నై కేరళ, ఆంధ్రప్రదేశ్‌ 14,204 
ఉష్ణోగ్రత, పీడనాలలోని తేడా వలన వాతావరణంలో 

1979 ఆంధ్రదేశ్‌ 594 


సంభవించే మార్చును తుఫాను అంటారు. సముద్రంపై 


28 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


1981 గుజరాత్‌ 470 
1982 గుజరాత్‌, మహారాష్ట్ర 500 
1984 తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ 512 
1985 ఆంధ్రప్రదేశ్‌ 5,000 
1990 ఒడిషా 250 
1999 ఒడిషా సూపర్‌ సైక్లోన్‌ 8,913 
2008 బర్మా (నర్గిస్‌) 1,38,000 
2010 తమిళనాడు 204 
2011 ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు (థానే) 46 


(120-140 కి.మీ. వేగంతో) 

భారతదేశ జాతీయ విపత్తజ్తి నిర్వహణ దినోత్సవం -అక్ష్టోబర్‌29 

తుఫానులు ఏర్పడటానికి గల కారణాలు: 
తుఫాను ఏర్పడటానికి సముద్రంపై ఉపరితలం వేడిగా 
ఉండడం, వాతావరణంలో అనిశ్చిత, అల్పపీడనాన్ని 
అభివృద్ధి చేసే కొరియాలిస్‌ ప్రభావం మొదలైన అంశాలు 
తుఫానులు ఏర్పడటానికి కారణాలు అవుతాయి. తుఫాను 
ఏర్పడి అభివీద్ధి చెందడానికి దాదాపు 48 గంటల 
సమయం పడుతుంది. సముద్రం ఉపరితంపై వేడెక్కిన 
గాలి క్రమంగా పైకి వెళ్తుంది. దీంతో ఆ ప్రాంతంలో 
అల్పపీడనం ఏర్పడుతుంది. చల్లని గాలి అన్నివైపుల 
నుంచి మధ్యభాగంలోకి చొచ్చుకొని రావడంతో ఆ 
ప్రాంతంలో వాయుగుండం ఏర్పడుతుంది. దీనినే తుఫాను 
కేంద్రం (Eye) అంటారు. దీని చుట్టూ ఉండే దట్టమైన 
మేఘాన్ని కంటిగోడ (Eye Wall) అంటారు. కంటికి 
చుట్టుపక్కలా దాదాపు 200 కి.మీ. వరకు తుఫాను 
వ్యాపించి ఉంటుది. దీనినే తుఫాను క్షేత్రం అంటారు. 
చక్రవాత కేంద్ర మధ్యభాగం ఎక్కడ తీరాన్ని దాటుతుందో 
ఆ ప్రాంతాన్ని “ల్యాండ్‌ ఫాల్‌ అంటారు. కొరియాలిస్‌ 
ప్రభావం వల్ల తుఫాను చుట్టూ ఉందే గాలి 
దక్షిణార్ధ గోళంలో స్యవదిశలో, ఉత్తరార్థగోళంలో 
అపసవ్యదిశలో ఉంటుంది. 

D సాధారణ తుఫానులో గాలి వేగం గంటకు 65 కి.మీ. 
నుంచి 118 కి.మీ. ఉండగా, తీవ్రమైన తుఫానులో 120 
కి.మీ. నుంచి 164 కి.మీ. వరకు ఉంటుంది. కొన్నిసార్లు 
ఇది 300 కి.మీ. కూడా దాటవచ్చు. 
ఉదా॥ 1999లో ఒరిస్సా సూపర్‌క్లోన్‌. 


29 


DISASTER MANAGEMENT 


ఇ సాధారణంగా తుఫాను 24 గంటల నుంచి 3 వారాల 


వరకు ఉంటుంది. ప్రపంచంలో ఇప్పటివరకు సుదీర్హమైన 
తుఫాను 1994లో ఈశాన్య, వాయువ్య పసిఫిక్‌లో వచ్చిన 
BS జాన్‌. ఇది దాదాపు 31 రోజులు (ఆగస్టు - 


సెప్టెంబర్‌) ఉంది. 


తుఫానుల నామకరణం (Naming of Cyclones): 
ఇ 995 ప్రాంతాలలోని (ప్రజలను వారివారి ప్రాంతాలలో 


సంభవించునున్న చక్రవాత సంబంధిత ముప్పును 
గుర్తించి ముందస్తు హెచ్చరికలను జారీచేసే నిమిత్తం 
ప్రపంచ వాతావరణ సంస్థ (Worls Meterological 
Organisation) ఆయా (ప్రాంతాలకు సంబంధించిన 
వివిధ జాతీయ వాతావరణ కార్యాలయాలు (National 
Weather Offices) చక్రవాతాలకు నామకరణం 
చేస్తాయి. 

చక్రవాతాలకు సంబంధించి పేర్లతో కూడిన ప్రాంతాల 
వారీగా వర్తించే భిన్నమైన జాబితాలను కొన్ని సంవత్సరాల 
ముందుగానే తయారు చేస్తారు. 


వివిధ ప్రాంతాలలో సంభవించే చక్రవాతాలకు ఆయా 
ప్రాంతాలకు సంబంధించిన జాబితా నుండి ఎంపిక చేసి 
పేర్లను నిర్ణయిస్తారు. 


ముఖ్యమైన తుఫానులు: 
భోల్‌ తుఫాన్‌ (బంగ్లాదేశ్‌) నవంబర్‌ 1970: 


1970, నవంబర్‌లో బంగ్లాదేశ్‌లోని గంగా, డెల్టా 
ప్రాంతాన్ని తాకిన “Po” తుఫాన్‌ (Cyclone Bhola) 
ఇప్పటి వరకు అత్యధిక ప్రాణనష్టం కలిగించిన తుఫాన్‌గా 
నమోదు అయింది. దీనివల్ల మూడు లక్షల మంది 
మరణించగా, మరొక పదిలక్షల మంది కష్టనష్టాలకు 
గురయ్యారు. 


నైనా తుఫాన్‌ (చైనా) ఆగస్టు - 1975: 


చైనాలో 1975, ఆగస్టు నెలలో సంభవించిన “నైనా” 
తుఫాన్‌ (Typhoon Nina) మూలంగా కురిసిన 
భారీవర్నాలకు 62 ఆనకట్టలు బద్దలై సంభవించిన 
తీవ్రమైన వరదల మూలంగా లక్షమది ప్రజలు ప్రాణాలు 
కోల్పోయారు. ఈ టైపూన్‌ మూలంగా 59,60,000 
భవనాలు కూలిపోయి 11 మిలియన్ల మంది 
నిరాశ్రయులయ్యారు. 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


కత్రీనా తుఫాన్‌ (అమెరికా) ఆగస్టు-2005: 
2005 ఆగస్టులో అమెరికాలో లూసియానా, IB 
రాష్ట్రాలను తాకిన “కత్రీనా? హరికేన్‌ను ప్రపంచంలో 
అత్యధిక ఆస్తి నష్టం కలిగించిన ఉష్ణమండల చక్రవాతంగా 
గుర్తించారు. దీని ప్రభావంతో 1,836 మంది 
మరణించగా, 81.2 బిలియన్ల అమెరికన్‌ డాలర్ల ఆస్తి 
నష్టం సంభవించింది. 

సిడార్‌ తుఫాన్‌ (బంగ్లాదేశ్‌) నవంబర్‌ 15, 2007: 


2007 నవంబర్‌ 15వ తేదీన సిడార్‌ అనే తుఫాను 
బంగ్లాదేశ్‌ తీరాన్ని తాకింది. గంటకు 240 కి.మీ. వేగంతో 
ఈదురుగాలులు వీచాయి. దీనివల్ల బంగ్లాదేశ్‌లో చాలా 
ప్రాణ, ఆస్తి నష్టం సంభవించాయి. 
ఒరిస్సా సూపర్‌ సైక్లోన్‌ (భారత్‌) : 1999 అక్టోబర్‌ 29 
1999 అక్టోబర్‌ 29న సూపర్‌ తుఫాను ఒరిస్సా తీరాన్ని 
తాకి ఊహకందని రీతిలో భీభత్సం సృష్టించింది. దీనివల్ల 
ఒరిస్సాలోని 12 జిల్లాల్లో దాదాపు 10,000 మంది 
మరణంచగా, 15 మిలియన్ల మందికి పైగా దెబ్బతిన్నారు. 
ఆగస్టు11-సెప్టెంబర్‌ 10, 1994- పసిఫిక్‌ మహాసముద్రం 
తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరం వరకు: 
1994లో పసిఫిక్‌ మహాసముద్రం తూర్పుతీరంలో ఆగస్టు 
11న ఏర్పడ్డ ఉష్టమండల తుఫాను సెప్టెంబర్‌ 10 నాటికి 
అంటే 31 రోజులపాటు నిలిచి ఉండి, ప్రపంచంలనే అతి 
దీర్హకాలం కొనసాగిన ఉష్ణమండల చక్రవాతంగా (The Long- 
est Lasting Tropical Cyclone in the World) 
నమోదయింది. ఈ కాలంలో ఇది 13,000 కిలోమీటర్ల దూరం 
ప్రయాణించి, పసిఫిక్‌ మహాసముద్రం పశ్చిమ తీరాన్ని తాకి 
తిరిగి ఆ మహాసముద్రం మధ్యప్రాంతం వరకు కొనసాగింది. 
అందువల్ల జాన్‌గా (John) పిలువబడే దీనిని టైపూన్‌ (Ty- 
phoon) గాను, హరికేన్‌గానూ పిలుస్తారు. 
తుఫాను తరంగాలు: 
తీవ్రమైన గాలుల వల్ల తీరం వైపు బలంగానే నెట్టబడే 
నీటి అలలే తుఫాను తరంగాలు. ఇవి వేగంగా వీస్తున్న గాలి 
వల్ల మామూలు అలలతో కలిసి పెద్ద పెద్ద తుఫాను అలలుగా 
రూపాంతరం చెందుతాయి. సముద్రం ఒడ్డు లోతుగా ఉ 
న్నట్లయితే అలల ఉధృతి పెరిగి వరదలు వస్తాయి. 
తుఫానులు - వివిధ ప్రాంతాల్లోని పేర్లు 


వాయువ్య పసిఫిక్‌ మహాసముద్రం - టైపూన్స్‌ 


30 


DISASTER MANAGEMENT 


(మలేషియా, చైనా, ఫిలిప్పైన్స్‌) 


ఉత్తర అట్లాంటిక్‌ సముద్రం - హరికేన్‌లు 
(అరేబియన్‌ దీవులు, 3085) 

ఆస్టేలియా - విల్లీవిల్లీ 
అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఆ టోర్నడో 


హిందూ మహాసముద్రం 
నైరుతి పసిఫిక్‌ మహాసముద్రం 
ఆగ్నేయ హిందూ మహాసముద్రం - ఉష్ణమండల తుఫానులు 
ఉత్తర హిందూ మహాసముద్రం - తీవ్ర ఉష్ణమండల తుఫానులు 
తుఫానుల వల్ల కలిగే నష్టాలు: 
1) భౌతిక నష్టం: 
తుఫాను గాలుల వల్ల మౌళిక నదుపాయాలు 
దెబ్బతింటాయి. విద్యుత్‌ స్థంభాలు కూలిపోతాయి. చెట్లు 
విరిగిపోవడం, చిన్న చిన్న భవన నిర్మాణాలు కూలడం 
జరుగుతుంది. వరదలు తెచ్చే బురద, మట్టివల్ల రోడ్డు, వీధులు, 
చెత్తతో పేరుకుపోతాయి. 
2) మానవవనరులపై ప్రభావం: 

అధిక వర్షపాతం వల్ల వచ్చే వరదలకు వేల సంఖ్యలో 
మానవులు మృతి చెందుతారు. గాయాల పాలవుతారు. 
మలేరియా, డయేరియా వంటి అంటువ్యాధులు ప్రబలుతాయి. 
3) భూగర్భజలాలు, త్రాగునీరు కలుషితమవుతాయి. బావులు, 
చెరువుల్లో నీరు ఉప్పునీటితో నిండిపోతుంది. 
4) పంటలు దెబ్బతింటాయి. మొక్కలు వేళ్లతో సహో 
పెకిలించబడతాయి. సముద్రం నీరు వచ్చి చేరడంతో భూమిలో 
లుణీయత పెరిగి అది పంటలకు అనువుగా ఉండదు. 


5) సమాచార వ్యవస్థలు దెబ్బతింటాయి. టెలిఫోన్‌ టవర్స్‌ 
కూలిపోవడం కేబుల్‌ వ్యవస్థలు ధ్వంసమవడం, విద్యుత్‌ లైన్లు 
తెగిపోవడం, వంతెనలు కూలడం, శాటిలైట్‌ వ్యవస్థ స్తంభించడం 
వల్ల సమాచార మార్పిడికి అవరోధం ఏర్పడుతుంది. 

నష్ట నివారణ చర్యలు: 

1 తీరప్రాంతాల్లో వృక్షసంపద లేకపోవడం వల్ల తుఫాను 
సులభంగా విస్తరిస్తుంది. కాబట్టి తుఫాను సంభవించే 
ప్రాంతాల్లో చెట్లను నాటాలి. అడవులను రక్షించాలి. 
సముద్రం ఒడ్డున ఉండే చెట్లు అడ్డుగోడలా ఉండి 
వరదలను నివారిస్తాయి. ఉదాహరణకు వళశ్చిమ 
బెంగాల్లఓని మాంగ్రూవ్‌ అడవులను పరిరక్షిస్తే తుఫాను 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


వరదలను నివారించవచ్చు. 


2 KS చరిత్ర ఆధారంగా తుఫానులు తరచుగా సంభవించే 
ప్రాంతాలను గుర్తించి, మ్యాప్‌లను తయారు చేయాలి. 
తుఫాను కదలికలను గమనించే పటిష్టమైన ఉపగ్రహ 
వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆధునిక సమాచార 
వ్యవస్థలను ఉపయోగించి తీరప్రాంతాల్లోని ప్రజలకు 
ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలి. 

3 తుఫాను బారిన పడుతున్న ప్రాంతాల్లో వీలైనన్ని తక్కువ 
మానవ కార్యకలాపాలు చేపట్టాలి. ఆ ప్రాంతాల్లో భవన, 
ఇతర నిర్మాణాలు గాలి, నీటి తాకిడిని తట్టుకునేలా 
నిర్మించాలి. 

4 _ విద్యుత్‌తీగలు, టెలిఫోన్‌ లైన్లు వంటి వాటిని భూగర్భంలో 
ఏర్పాటు చేసుకోవాలి. తుఫానులు తక్కువ సంభవించే 
ప్రాంతాల్లో జనావాసాలుండేలా చూడాలి. 

5 తుఫాను వల్ల వచ్చే వరదల తీవ్రతను వరద నియంత్రణా 
పద్ధతుల ద్వారా తగ్గించాలి. తీరప్రాంత ప్రజలకు 
తుఫానులప అవగాహన కల్పించాలి. 


6 ఆధునిక సాంకేతికతను ఉపయోగించి బుతుపవనాలు, 
వర్షపాతం, తుఫానుల గురించి సమాచారం సేకరించాలి. 
దీనిని ప్రాంతీయ తుఫాను హెచ్చరిక కేంద్రాల ద్వారా 
స్థానిక ప్రజలకు చేరవేయాలి. ప్రస్తుతం తుఫానులను 
పసిగట్టడానికి మనం దేశం ప్రయోగించిన ఇన్‌శాట్‌ ఉ 
పగ్రహాలు రాడార్ల ద్వారా సమాచారాన్ని అందిస్తాయి. 

ఇంటిగ్రేటెడ్‌ కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ (ICZMP) 


1992లో రియోడిజెనీరోలో రూపొందించిన మార్గదర్శకాల 
ఆధారంగా మనదేశంలో తీరప్రాంతాల్లో తుఫాను 
ముప్పును గుర్తించడం, ప్రజలను రక్షించడం, జీవ 


31 


DISASTER MANAGEMENT 


వైవిధ్యాన్ని పెంపొందించడం, కాలుష్యాన్ని నివారించడం, 

రాష్ట్రాల్లో తీరప్రాంత రక్షణకు చర్యలు చేపట్టడం, 

మ్యాపులను తయారు చేయడం వంటి లక్ష్యాలతో 
గుజరాత్‌, ఒరిస్సా, వశ్చిమబాంగాల్‌ రాష్ట్రాల్లో 
భారతప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. దీనికి భారత 
అటవీ, పర్యావరణ శాఖ, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా 
నిధులు అందిస్తాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 
కొంతవరకు నిధులను సమకూరుస్తాయి. 

జాతీయ తుఫాను ముప్పు నియంత్రణా ప్రాజెక్టు: 

మనదేశంలో భారత వాతావరణ విభాగం (IMD) 
తుఫానులను పర్యవేక్షిస్తున్న నోడల్‌ ఏజెన్సీ. తీరప్రాంత ప్రజలు 
తరచుగా తుఫానుల బారిన పడుతుండటంతో తుఫానును 
సమర్దవంతంగా ఎదుర్కోవడానికి (Sao ఆస్తులను 
పరిరక్షించడానికి భారత గృహవ్యవహారాల శాఖ 2003 
కోల్‌కతాలో జరిగిన రెండు రజుల సదస్సులో జాతీయ తుఫాను 
ముప్పు నియంత్రణా ప్రాజెక్టు ఏర్పాటును ప్రతిపాదించింది. 
2006 నుంచి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ దీనిని 
నిర్వహిస్తుంది. 

(NCRMP)ని మొదట ఒరిస్సా, ఆంధ్రప్రదేవ్‌ రాష్ట్రాల్లో 
ప్రారంభించారు. దీనికి ప్రపంచ బ్యాంక్‌ దాదాపు 1496.71 
నిధులు సమకూర్చింది. 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 
ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ 
కార్యక్రమంలో భాగంగా తుఫాను హెచ్చరిక వ్యవస్థను బలోపేతం 
చేస్తారు. భవన సముదాయాలు నిర్మించడం, తుఫాను 
బాధితులకు ఆర్థికంగా సహాయం అందించడం, దెబ్బతిన్న 
రోడ్లు, విద్యుత్‌ సౌకర్యాలను పునరుద్ధరించడం, అవగాహన 
కార్యక్రమాలు చేపట్టడం వంటి పనులు చేస్తారు. 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


DISASTER MANAGEMENT 


వరదలు (FLOODS) 


వరదలు: 

నీటి ప్రవాహా మార్గాలు (నదులు, కాలువలు) సామర్ధ్యాన్ని 
మించి నీరు (పవహాంచడాన్ని వరద అంటారు. ఇది 
సాధారణంగా అధిక వర్షపాతం వలన వస్తుంది. కొన్నిసార్లు, 
తుఫాను, ఆటుపోటుల వలన కూడా వరదలు సంభవిస్తాయి. 
అధిక వర్షపాతం సంభవించినప్పుడు ప్రవహించే నీరు ఎక్కువ 
కావడంతో, నదులు, కాలువల గట్లు లేదా హద్దులు 
తెగిపోవడంతో నీరు భూభాగాన్ని ముంచి వేస్తుంది. వీటి వలన 
పంటలు నాశనమవుతాయి. లోతట్టు పాంతాలు 
జలమయమవుతాయి. వస్తువులు, విలువైన ఆస్తులు నీటి 
ప్రవాహంలో కొట్టుకుపోతాయి. ఉదాహరణకు 2008లో 
బీహార్‌లో సంభవించిన కోసీ వరదల వల్ల 2,36,632 ఇళ్ళు 
దెబ్బతిన్నాయి. 493 మంది మృత్యువాత పడగా దాదపాఉ 
3,500 మంది గల్లంతయ్యారు. 3.3 మిలియన్‌ల మంది 
నిర్వాసితులయ్యారు. 360 ఉపశమన క్యాంప్‌ల ద్వారా 4 లక్షల 
అరవై వేల మందిని రక్షించగలిగారు.. కోసీ నదికి భారత్‌లో 
దదాపు 11,410 చ.కి.మ. ఈ పరివాహక ప్రాంతం ఉంది. 
దీనికి గతంలో దాదాపు 10 సార్లు వరదలు సంభవించి 
తీవ్రనష్టాన్ని కలిగించాయి. 


జీవరాశి మనుగడకు నీరు అవసరం. ఇది SOO 
రూపంలో అందుతుంది. ఎప్పుడైతే కావాల్సిన వర్షపాతం కంటే 
అధికంగా కురిస్తే నీరు దాని ధర్మానికి అనుగుణంగా లోతట్టు 
ప్రాంతాల్లోకి చేరుతుంది. దీంతో నీరు నదులు, కాలువల్లో 
ప్రవహించడానికి అనువుగా లేక భూభాగంలోకి చేరుతుంది. 
భారతదేశంలో వరదలు సంభవించడానికి కారణం దాని యొక్క 
ప్రత్యేక భౌగోళిక పరిస్థితి. దేశంలో ఒకే సమయంలో ఒక 


32 


ప్రాంతంలో వరదలు సంభవిస్తే మరో ప్రాంతంలో కరువు 
వస్తుంది. మొత్తం మీద 23 రాష్ట్రాలు, అన్నీ కేంద్రపాలిత 
ప్రాంతాల్లో వరదలు వచేచ అవకాశం ఉంది. ఇవి ఎక్కువగా 
జూన్‌-అక్షోబర్‌ మాసాల్లో సంభవిస్తాయి. 

ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న అన్ని విపత్తుల్లో వరదలు 
40%. మన దేశంలో వరదలకు గురయ్యే ప్రాంతం సుమారు 
12° అంటే 40 మిలియన్‌ హెక్టార్ల ప్రాంతం వరదలకు 
గురవుతుంది. సంవత్సరానికి సరాసరి 75 లక్షల హెక్టార్ల భూమి 
వదరల బారిన పడుతుంది. ప్రతి సంవత్సరం దాదాపు 200 
మిలియన్ల ప్రజలు వరదలకు గురవుతున్నారు. సగటున 1600 
మంది మరణిస్తున్నారు. అత్యధికంగా 1977లో 11,316 మంది 
వరదల వల్ల మరణించారు. గంగా, బ్రహ్మపుత్ర నదీ పరివాహక 
ప్రాంతాల్లో వరదలు ఎక్కువగా వస్తుంటాయి. దేశం మొత్తం 
నదీ ప్రవాహాలలో ఈ నదుల ద్వారా దాదాపు 60% నీరు 
ప్రవహిస్తుంది. ఈ ప్రాంతంలో 47% జనాభా (15 రాష్ట్రాలు) 


వర్షపాతం ప్రారంభమైన 6 గంటల్లోపే సంభవించే 
వరదలను “ఫ్లాష్‌ SE) అంటారు. 
వరదలు సంభవించడానికి గల కారణాలు: 


1 నదులు, కాలువల నీటి ప్రవాహ సామర్థ్యం తక్కువగా ఉ 
ండటం, నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడడం, నదులు 
దిశను మార్చుకోవడం వల్ల వరదలు సంభవిస్తాయి. 

2 అడవులు విచక్షణా రహితంగా నరికివేయడం వలన నేల 
క్రమక్షయానికి గురై ఎత్తైన ప్రదేశాల నుంచి ప్రవహించే 
నీరు దిగువ ప్రాంతాలను ముంచేస్తుంది. 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


8 అధిక వర్షపాతం, తుఫాన్లు మొదలైన వరదలకు కారణం 
అవుతున్నాయి. 

4 నదులు, కాలువలు, చెరువులకు గండ్లు పడడం, పూడిక 
చేరడం వలన వరదలు వస్తాయి. 

5 నగరాలు, పట్టణాల్లో Ese వ్యవస్థ సరిగా లేకపోవడం, 
కాలువల్లో చెత్త పేరుకోవడం వల్ల మురుగు నీరు జనావాస 
ప్రాంతాల్లోకి చేరుతుంది. దీంతో వర్షపాతం అధికమైతే 
వరదలు వస్తాయి. 

6 నగరీకరణ నేపథ్యంలో రోడ్లు ఎక్కువగా వేయడం, ప్లాస్టిక్‌, 
ఇతర రసాయన వ్యర్థాల వల్ల వర్షపు నీరు నేలలో సరిగా 
ఇంకడంలేదు. దీంతో ఆ ప్రాంతాల్లో నీరు ప్రవహించి 
వరదలు వస్తాయి. 

వరదలు రకాలు: 

వరదల్లో ముఖ్యంగా 3 రకాలున్నాయి. అవి 

1) నదుల వల్ల సంభవించే వరదలు 


2) నదీముఖ వరదలు 

3) సముద్రంలో వచ్చే వరదలు 

1) నదుల వల్ల సంభవించే వరదలు: 
ఎడతెగని వర్షాలు కురవడం, అధిక ఉష్ణోగ్రతలకు మంచు 
కరగడం వల్ల ప్రవహించే నీటిని నదుల గట్లు 
నివారించలేనప్పుడు ఈ వరదలు వస్తాయి. కొన్నిసార్లు 
ఆనకట్టలు తెగడం వల్ల కూడా వరదలు వస్తాయి. వీటివల్ల 
పంటపొలాల్లో నీరు చేరి పంట ముంపునకు గురవుతుంది. 
జనావాసాల్లోకి నీరు రావడంతో జనజీవనం అస్తవ్యస్తం 
అవుతుంది. 

2) నదీముఖ వరదలు: 
1సాధారణంగా నదులు సముద్రంలో కలిసే చోట 
కొన్నిసార్లు అలల తాకిడి పెరిగి నీరు వెనుకకు 
ప్రవహిస్తుంది. దీంతో నదీ ముఖద్వారం ప్రాంతంలో 
వరదలు వస్తాయి. 

3) సముద్రంలో వచ్చే వరదలు: 


సముద్రంలో అలల తాకిడి విపరీతంగా పెరిగినప్పుడు, 
తుఫాను సంభవించినప్పుడు, సునామీ వల్ల నీరు 
భూభాగంలోకి ప్రవేశించి తీరప్రాంతాల్లో వరదలు వస్తాయి. 
భారత్‌లో వరదల గురించి తెలుసుకోవాలంటే భారత 
భూభాగాన్ని 4 ప్రాంతాలుగా విభజించవచ్చు. అవి 


33 


DISASTER MANAGEMENT 


1) బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతం 

2) గంగానదీ పరివాహక (ప్రాంతం 

3) ఉత్తర-పశ్చిమ నదీ పరివాహక ప్రాంతం 

4) మధ్య భారత, దక్కన్‌ ప్రాంతాలు 
1) బ్రహ్మపుత్ర నదీ పరివాహాక ప్రాంతం: 

బ్రహ్మపుత్ర, బారక్‌ నదులు మరియు వాటి ఉపనదులు 
ఈ పరివాహక (ప్రాంతం కిందకు వస్తాయి. ఈ ప్రాంతంలో 
జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్యలో దాదాపు 1100 మి.మీ. 
నుంచి 6350 మి.మీ. వర్షపాతం నమోదవుతుంది. అంతేకాక 
నదులన్నీ ఈ ప్రాంతంలోనే పుట్టడంతో పర్వతాలు, కొండ 
ప్రాంతాలు సులభంగా మృత్తిక క్రమక్షయానికి గురవడం, 
కొండచరియలు విరిగిపడట వల్ల అధిక ప్రభావంతో వరదలు 
తరచుగా వస్తాయి. నదుల గట్లు కోతకు గురవడం వల్ల నీరు 
భూభాగాల్లో చేరుతుంది. అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌, మేఘాలయ, 
మిజోరం, మణిపూర్‌, (త్రివుర, నాగాలాండ్‌, సిక్కిం, 
పశ్చిమబెంగాల్‌లోని ఉత్తరాది ప్రాంతాలు ఈ పరివాహక 
ప్రాంతం కిందకు వస్తాయి. 
2) గంగానదీ ప్రవాహక ప్రాంతం: 

గంగానది ఉపనదులైన యమున, సోన్‌, గండక్‌, కోసి, 
భాగమతి, మహానది, రాఫ్టి వంటి నదులు ఈ పరివాహక 
ప్రాంతం కిందకు వస్తాయి. ఇవి ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, 
జార్ధండ్‌, భీహార్‌ పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు, 
పంజాబ్‌ హర్యానాలోని కొన్ని ప్రాంతాలు, హిమాచల్‌ప్రదేశ్‌, 
TNS, మధ్యప్రదేశ్‌ ప్రాంతాల్లో ప్రవహిస్తున్నాయి. మన 
దేశంలో దీని విస్తీర్ణం 861404 చ.కి.మీ. వీటి వల్ల IS 
అధికంగా వరదలు వస్తున్నాయి. నైరుతి రుతుపవనాల్లో దాదాపు 
80% వర్షపాతం అంటే సంవత్సరానికి 600 నుంచి 1900 
మి.మీ. మధ్య కురుస్తుంది. వరదలు ఎక్కువగా గంగానది ఉ 
త్తర తీరంలో సంభవిస్తాయి. ఈ మధ్యకాలంలో రాజస్థాన్‌, 
మధ్య ప్రదేశ్‌ల్లో కూడా వరదలు వచ్చాయి. 
3) ఉత్తర-పళ్చిమ నదీ పరివాహక ప్రాంతం: 

సింధు, సట్లెజ్‌, బియాస్‌, రావి చీనాబ్‌, జీలం వంటి 
నదులు దీని పరిధిలో వస్తాయి. ఈ నదుల ప్రవాహంలో 
కొట్టుకొచ్చే అవక్షేపాలు, ఇసుక వల్ల పూడిక సమస్య ఎక్కువగా 
ఉంది. జమ్మూకాశ్మీర్‌, పంజాబ్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లోని కొన్ని 
ప్రాంతాలు, హర్యానా, రాజస్థాన్‌లలో వరదలు వస్తున్నాయి. 
బ్రహ్మపుత్ర, గంగా పరివాహక ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 DISASTER MANAGEMENT 


వరద ముప్పు తక్కువగా ఉంటుంది. భారతం, వెస్ట్‌బెంగాల్‌, అస్సాం 4892 

4) మధ్యభారత్‌, దక్కన్‌ ప్రాంతాలు: 1971 ఉత్తర భారతదేశం 1,023 
నర్మద, తపతి, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి నదుల 1978 ఉత్తర, ఈశాన్య భారతదేశం 3,800 

ప్రాంతాలు దీని కిందకు వస్తాయి. సహజసిద్ధంగా ఏర్పడిన 1980 ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, బీహార్‌ 

నదీ తీరాల వల్ల వీటికి వదర తాకిడి తక్కువ. ఆంధ్రప్రదేశ్‌, sg, పాలీ 1.600 

కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిషా, మహారాష్ట్ర గుజరాత్‌, న సతో 

మధ్యే శ =P hhboBy hod 1989 మహారాష్ట్ర ఎ. పి.గుజరాత్‌ 1,591 

బారిన పడుతున్నాయి. ఒరిస్సాలోని మహానది, బ్రాహ్మిణి, | 1994 RO పరక 

వైతరణి నదులు (ప్రతి నంవత్సరం వరదల బారిన జమ్మూకాశ్మీర్‌, పంజాబ్‌, 

పడుతున్నాయి. ఒరిస్సా రాష్టంలో వరదలు తరచుగా ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ 

వస్తుంటాయి. రుతువవనాల సమయంలో తుఫానులు మహారాష్ట 1479 

వచ్చినప్పుడు వరదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 1097 ఆంధ్రప్రధేజ్‌అరుణోచల్‌ప్రదేశ్‌ 

చ అ్రభాతాల: అసోం, బీహార్‌, గుజరాత్‌, 

1 ఆస్తినష్టం! హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటక, కేరళ 


వరదల వలన వంతెనలు, భవనలు, ఇతర నిర్మాణాలు, 
రవాదారలు, కాలువలు, ఇతర విలువైన వస్తువులు 


ప్రభావితమవుతాయి. 


మహారాష్ట్ర మధ్యప్రదేశ్‌, ఒడిషా, 
పంజాబ్‌, రాజసాన్‌, సిక్కిం 
(2) 
ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ 1442 
1998 అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌, 
| భీహార్‌, కేరళ, మేఘాలయ, 


2) ప్రాణనష్టం: 
భారీగా వరదలు రావడం వల్ల అధిక సంఖ్యలో ప్రాణ 
నష్టం జరుగుతుంది. ఉదాహరణకు మహారాష్ట్రలో 2005లో 


సంభవించిన వరదల వల్ల దాదావు 1100 మంది | పంజాబ్‌, సిక్కిం, ఉత్తరప్రదేశ్‌, 
మరణించారు. | పశ్చిమబెంగాల్‌ 1811 
3) పంటనష్టం: 2000 గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, 

వరదల వల్ల ఎక్కువగా నష్టపోయేదీ పంటలే. పొలాల్లో అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం 
నీరు చేరడం వల్ల పంట నాశనమవడంతో ఆహార కొరత బీహార్‌, హిమాచల్‌ప్రదేశ్‌, 


ఏర్పడుతుంది. నేల క్రమక్షయానికి గురై నిస్సారం అవుతుంది. 
కొన్నిసార్లు సారవంతమైన నేల ఏర్పడుతుంది. 


4) తాగునీరు కలుషితమవుతుంది. రోడ్లు, వీధులు బురదతో 


కేరళ, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, 
ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ 1290 


పేరుకుపోతాయి. కలుషితమైన నీటివల్ల వ్యాధులు ప్రబలుతాయి. = మహారాష్ట 1094 

5) వరద నీటి వల్ల విద్యుత్‌ నిర్మాణాలు, టెలిఫోన్‌ వ్యవస్థ 2008 కోసి, బీహార్‌ 493 

దెబ్బతింటుంది. 2009, కర్నూలు, మహబూబ్‌నగర్‌ 

భారతదేశం సంభవించిన వరదలు - నష్టం వివరాలు ఆగస్టు (ఆంధ్రప్రదేశ్‌) 

సంవత్సరం — ప్రదేశం/ప్రాంతం మరణాలు 2012 ఉభయగోదావరి జిల్లాలు, 

1961 ఉత్తర భారతదేశం 2000 గుంటూరు = 

1968 రాజస్థాన్‌, గుజరాత్‌, ఈశాన్య 2015 చెన్నై (తమిళనాడు) 300 
నవంబర్‌ 


34 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


వరద నియంత్రణ చర్యలు: 


1 


నదులు పొంగకుండా ఆనకట్టలు, పటిష్టమైన గట్లు 
ఏర్పాటు చేయాలి. కాలువల గట్ల వెంట చెట్లు నాటించాలి. 


ఎగువ ప్రాంతాల్లో అడవులను పరిరక్షించాలి. దీంతో 
వర్షపు నీరు త్వరగా సులువుగా భూమిలోకి ఇంకి వరదలు 
రావ. 

మార్గమధ్యమంలో నీటి (ప్రవాహానికి అడ్డంకులు 
కల్పించకూడదు. 

వరదలు సంభవించే ప్రాంతాల్లో వరద కాలువలు ఏర్పాటు 
చేసి వాటి ద్వారా ఆ నీటిని ఇతర ప్రదేశాలకు మల్లించాలి. 
నదులు కాలువలపై ఆనకట్టలు, ప్రాజెక్టులు నిర్మించాలి. 


వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి 
మ్యాపులను తయారు చేయాలి. ఆధునిక సాంకేతికతను 
ఉపయోగించి ముందుస్తు హెచ్చరికల ద్వారా ప్రజలను 
అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. 
నగరాలు, పట్టణాలు, నదీ ఒద్దున ఉండే దేవాలయాల 
వద్ద సక్రమ డైనేజీ వ్యవస్థను నిర్మించాలి. పారిశుద్ధ్యంపై 
ప్రజల్లో అవగాహన కల్పించాలి. 


వరదల నియంత్రణ, నివారణ చర్యలు: 


1) 


భారతదేశంలో వరదలకు నివారణకు సలహాలు, సూచనలు 
చేయడానికి పలు కమిటీలు, వర్మింగ్‌ (గ్రూప్‌లు, 
ట్రాన్స్‌ఫోర్స్‌లను నియమించింది. వాటి గురించి 
సంక్షిప్తంగా... 

విధాన నిర్ణయం-1954 (The policy Statement) 
195455 వచిచన వరదల తర్వాత ప్రణాళిక, నీటి 
పారుదల మంత్రిత్వశాఖ అనే రెండు ప్రతిపాదనలను 
1954 330535 పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 
దేశంలో వరదల నియంత్రణా, నివారణే లక్ష్యాలుగా ఈ 
ప్రతిపాదనలు చేయడం జరిగింది. 

(The High Level Committee on Floods) 

ఈ కమిటీ తన నివేదికను డిసెంబర్‌ 1957లో 
సమర్పించింది. వరద నియం(త్రణ కార్యక్రమాలు 
చేపట్టాలని, వరదల హెచ్చరిక కేంద్రాలను ఏర్పాటు 
చేయాలని, ఎక్కువ వరదలు వచ్చే ప్రాంతాల్లో ప్రాజెక్టులు 
నిర్మించాలని కమిటీ సూచించింది. 

(The Minister's Committee on Flood Control 
1964 


35 


DISASTER MANAGEMENT 


1954లో చేసిన పాలసీ విధానాన్ని పరిశీలించడానికి 
1964లో కేంద్ర మంత్రులతో ఓ కమిటీని ఏర్పాటు 
చేశారు. ఈ కమిటీ, వరదలను ముందుగానే పసిగట్టే, 
హెచ్చరించే వ్యవస్థ ఏర్పాటు చేయాలని, మ్యాపులను 
తయారు చేయడం, భీమా భద్రత కల్పించడం, వంటి 
సూచనలు చేసింది. 

(The Rashtriya Barh Ayog 1980) 

ఇది మార్చి 1980లో నివేదిక సమర్పించింది. వరదల 
చరిత్ర ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం గురించి సమాచార 
నిధిని రూపొందించడం, వరద ముంపు ప్రాంతాల్లో సాగు 
కార్యక్రమాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవడం, వరద 
నివారణ కోసం ప్రాజెక్టులు నిర్మించడం వంటి 207 
సిఫార్సులు చేసింది. వీటిలో కొన్నైనా సాధించగలిగారు. 
ప్రీతంసింగ్‌ కమిటీ 1980: 

గంగానది పరివాహక ప్రాంతం, ఫరక్కా బ్యారేజీ ఎగువ 
దిగువ ప్రాంతాల్లో జరుగుతున్న నేల క్రమక్షయంపై 
అధ్యయనం చేయడానికి 1978లో ప్రీతంసింగ్‌ అధ్యక్షతన 
ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 1980లో నివేదిక 
సమర్పించింది. 

నేషనల్‌ వాటర్‌ పాలసీ 1987: 

వరదల నియంత్రణ కొరకు పరివాహక ప్రాంతాల వారీగా 
ఒక (ప్రణాళికను రూపొందించాలని, ప్రభావవంతమైన 
వాటర్‌షెడ్‌లను ఏర్పాటు చేయాలని, మ్యాపులను తయారు 
చేయాలని సూచించింది. 

నరేష్‌ చంద్ర కమిటీ 1988: 

ఈశాన్య రాష్ట్రాల్లో వరద నియంత్రణకు చేపట్టాల్సిన 
చర్యలపై అధ్యయనం చేసింది. 

రీజినల్‌ టాస్క్‌ఫోర్స్‌: 

1987లో బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో 
సంభవించిన వరదల తర్వాత వాటి నియంత్రణ కోసం 
చేపట్టాల్సిన చర్యల సూచనల కోసం భారత ప్రభుత్వం 
5 రీజనల్‌ టాస్మ్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది. అద్దుకట్టలు 
నిర్మించడం, ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడం, [ైనేజీ 
వ్యవస్థను బలోపేతం చేయడం వంటి సిఫార్సులు చేసింది. 
జి.ఆర్‌.కేస్మర్‌ కమిటీ: 

1996లో పశ్చిమబెంగాల్‌లోని Seep, ముర్చిదాబాద్‌ 
జిల్లాల్లో గంగా (పద్మ) నది ఒద్దున జరిగే క్రమక్షయ 
నివారణకు ప్లానింగ్‌ కమిషన్‌ ఈ కమిటీని ఏర్పాటు 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


3908. 

10 జి.ఎన్‌.మూర్తి కమిటీ 1999: 
బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో వరద నియంత్రణకు 
హైడ్రాలజీ, జియోలజీ, లోపోలజీ, మార్చాలజీపై 
ఖచ్చితమైన సమాచారాన్ని రూపొందించాలని సూచనలు 
చేసింది. 

11 ఆర్‌.రంగాచారి కమిటీ 2001: 
1980లో రాష్ట్రీయ భార్‌ అయోగ్‌ వరద నియంత్రణకు 
చేసిన సిఫార్సులను అమలు చేయడానికి భారత ప్రభుత్వం 
ఈ కమిటీని ఏర్పరిచింది. 

12 బి.కె.మిట్టల్‌ కమిటీ: 
భారతదేశంలోని నదుల్లో పూడిక సంబంధిత సమస్యలను 
అధ్యయనం చేయడానికి సీడబ్య్యూసీ ఛైర్మన్‌ అధ్యక్షతన 
జలవనరుల మంత్రిత్వశాఖ ఏర్పరచిన కమిటీ, సక్రమ 
భూవినియోగం, పరివాహక ప్రాంత అభివృద్ధి వంటి 
సూచనలు చేసింది. 

18 ఆర్‌.రంగాచారి కమిటీ 2003: 
రాష్ట్రీయ భార్‌ అయోగ్‌ సిఫార్సులు అమలు సాధ్యంపై 
ఈ కమిటీని నియమించారు. 

14 సి.బి.వశిష్ట కమిటీ: 
2003లో గంగానదీ పరివాహక ప్రాంతాల్లో మృత్తికా 
క్రమక్షయాన్ని నివారించడానికి చేపట్టాల్సిన పథకాల 


DISASTER MANAGEMENT 


దాదాపు 175 JE ఫోర్‌క్యాస్టింగ్‌ కేంద్రాల ద్వారా 
వరదలపై సమాచారాన్ని సేకరించి ఆయా రాష్ట్రాలకు 
అందచేన్తుంది. నదీలోయ ప్రాజెక్టుల నిర్మాణం, 
జలవనరుల పంపిణీ, నదీపరివాహక ప్రాంతాల అభివృద్ధి 
వంటి అనేక కార్యకలాపాలు చేపడుతుంది. దేశవ్యాప్తంగా 
ఉన్న జల కమిషన్‌ అధికారులకు శిక్షణనిచ్చే సెంట్రల్‌ 
వాటర్‌ అకాడమీ పూణెలో ఉంది. 

డ్యామ్‌లు, రిజర్వాయర్‌ల పునరుద్ధరించడం, పూడికతీత 
వంటి కార్యక్రమాల ద్వారా వరదలను సాధ్యమైనంత వరకు 
తగ్గించడానికి కేంద్రటభుత్వం 2001లో 
(DAMREHABILITATION AND IMPROVEMENT 
PROJECT (DRIP) ను చేపట్టింది. ఈ ప్రాజెక్టు కింద 
కేరళ, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాల్లో ఎంపిక 
చేసుకున్న దాదాపు 223 డ్యామ్‌లను పునరుద్ధరిస్తారు. 
(Ganga Flood Control Commission) GFCC) 
గంగా పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాల్లో వరదల 
నియంత్రణా, నిర్వహణకు 1972లో జలవనరుల 
మంత్రిత్వశాఖ దీనిని ఏర్పాటు చేసింది. దీనికి అధ్యక్షుడిగా 
జలవనరుల మంత్రిత్వశాఖ కేంద్రమంత్రి వ్యవహరిస్తారు. 
బీహార్‌, చతీస్‌ఘడ్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, జార్థండ్‌, 
మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరాంచల్‌, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, 
పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు దీని కిందకు వస్తాయి. 


గురించి ఈ కమిటీని నివేదిక ఇచ్చింది. | నేషనల్‌ ఫ్లడ్‌ రిస్క్‌ మిటిగేషన్‌ ప్రాజెక్టు: 


15 ఎం.కె.శర్మ కమిటీ 2004: 
తీస్టా, రాయ్‌డక్‌, మహానంద నదీ పరివాహక ప్రాంతంలో 
క్రమక్షయానికి సంబంధించిన సమస్యలపై అధ్యయనానికి 
వేసిన కమిటీ. 

కేంద్ర జలకమిషన్‌ (Central Water Commission): 
దేశంలో లభించే జలవనరుల సమగ్ర, సుస్థిర, అభివృద్ధి, 
నిర్వహణే ధ్యేయంగా ఇది కృషి చేస్తుంది. 1945లో ఢిల్లీ 
(ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన కేంద్ర జలకమీషన్‌ ప్రస్తుతం 
జలవనరుల మంత్రిత్వశాఖ కింద పనిచేస్తూ నీటికి 
సబంధించిన అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తుంది. 
ప్రాజెక్టుల్లో నీటి నిర్వహణ, వరదలపై ముందుస్తు 
నమాచారం సేకరించడం, జలవనరులను 
నమర్శవంతంగా ఉవయోగించుకునేలా చర్యలు 
తీసుకోవడం, ప్రధాన నదులు, వర్షపాతం గురించి 
సమాచారం సేకరించడం వంటి పనులు చేస్తుంది. 


36 


దీనిలో భాగంగా వరదల నియంత్రణా, ముప్పు 
తగ్గింపునకు చర్యలు తీసుకుంటారు. బాధితులకు 
పునరావాసం కల్పించడం, కొత్త నిర్మాణాలు చేపట్టడం, 
ప్రజల్లో వరదలపై అవగాహన కల్పించడం వంటి పనులు 
చేస్తారు. 

(FLOOD MANAGEMENT PROGRAMME) 
వరదల నిర్వహణకు రాష్ట్రాలకు SAS సహాయ 
సహకారాలు అందించాలనే ఉద్దేశ్యంతో 11వ పంచవర్ష 
ప్రణాళికలో (2007-12)లో భారత జలవనరుల 
మంత్రిత్వశాఖ (Flood management programme) 
ప్రారంభించింది. దీనికోసం దాదాపు రూ.8000 కోట్లు 
కేటాయించారు. 

(National Water Policy): 

ప్రపంచ జనాభాలో 17% కలిగి ఉన్న ఇండియా కేవలం 
4% మాత్రమే పునరుద్ధరించగలిగే జలవనరులను కలిగి 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


ఉంది. ఈ తరుణంలో జాతీయ నీటివిధానాన్ని 
అనునరించి కొన్ని మార్గదర్శకాలను పాటిస్తే 
జలవనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడమే 
కాకుండా వరదలను సాధ్యమైనంత వరకు నియంత్రించ 
వచ్చు. నీటిని సమర్థవంతంగా వినియోగించడం, 
ప్రాజెక్టులు, నదుల గేట్లు, బలోపేతం చేయడం, వరదలు, 
కరువు పరిన్ఫితులను ముందుస్తు ప్రణాళికతో 
సమర్థవంతగా ఎదుర్కోవడం, అవసరమైన చోట 
ప్రాజెక్టులను నిర్మించుకోవడం, నదులు, కాలువల 
కారిడార్‌లను పరిరక్షించడం వంటి కార్యకలాపాలను ఈ 
విధానంలో రూపొందించారు. ఈ విధానాలను సక్రమంగా 
అమలు చేసినట్లయితే వరదలను, కరువు వంటి 


DISASTER MANAGEMENT 


విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. 


ఉత్తరాఖంద్‌ వరదలు: 


2013 జూన్‌ 16 మరియు 17వ తేదీలలో ఉ 
త్తరాఖండ్‌లోని పర్వత ప్రాంతాలలో భారీ వర్షాల 
కారణంగా భారీ వదరలు సంభవించాయి. సాధారణ 
వర్షపాతం కంటే అధిక వర్షపాతము సంభవించడం 
మూలంగా అలక్‌నంద, మందాకిని నదులు ఉప్పొంగి 
ప్రయాణించి భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. 
చార్‌ధామ్‌లుగా పిలువబడే గంగోత్రి, యమునోత్రి, 
కేదారినాథ్‌, బద్రినాథ్‌ల సందర్శనకు వెళ్ళిన సుమారు 
70వేల మంది వరదలలో చిక్కుకుపోయారు. పదివేల 
మందికి పైగా మరణించారు. 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


కరువు (DROUGHT) 
ఏదైనా ఒక ప్రాంతంలో సాధారణ పరిస్థితులకు భిన్నంగా 
కొంత కాలం వరకు పూర్తిగా వర్షపాతం లేకపోవడం 
లేదా తక్కువ వర్షపాతం వల్ల సాధారణంగా సమాజం 
మొత్తం బాధలకు గురయ్యే పరిస్థితులకు దారితీసే స్థితిని 
కరువు అంటారు. ఈ అల్ప వర్షపాతం కారణంగా నీరు, 
ఆహారం, వశుగ్రానం, ఉపాధికి తీవ్రమైన కొరత 
ఏర్పడుతుంది. దీనివలన పంటలు పండక ఆహార కొరత 
ఏర్పడి వేల కోట్ల జీవరాశి నశిస్తుంది. మొక్కలు, వృక్షాలు 
ఎండిపోయి ఆ ప్రాంతం మొత్తం ఏడారిగా మారుతుంది. 
ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో సహజ సిద్ధమైన నీటి 
సరఫరా, జనాభా, ఆ ప్రాంతంలో నీటిని అదించిన ప్రకృతి 
ఘటనకు మధ్య జరిగే పరస్పర చర్యే కరువు. ఇది 
నిదానంగా విస్తరిస్తుంది. కాబట్టి భూకంపాలు, 
చక్రవాతాలు, వరదలు వంటి అకస్మాత్తుగా సంభవించే 
ప్రకృతి విపత్తులకు స్పందించలేరు. పర్యావరణంలో 
ఎటువంటి స్పష్టమైన తక్షణ మార్పులు కనిపించకుండా 
కరువు ఒక నిర్దిష్ట కాలవ్యవధిలో అభివృద్ధి చెందుతుంది. 
కాబట్టి కరువును నిదానంగా పైబడే విపత్తుగా పిలుస్తారు. 


కరువు లక్షణాలు: 
1) కరువు నిధానంగా సంభవించే విపత్తు ఎప్పుడు మొదలైది. 


ఎప్పుడు ముగిసింది వంటివి నిరయించడం కషం. 
ea ల 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


2) 


3) 


4) 


5) 


DISASTER MANAGEMENT 


ప్రమాదకరమైన నీటి కొరతకు దారితీసే సాధారణ నిర్జల 
లేదా శుష్మకాలం. 

శీతోష్టస్థితి ప్రదర్శించే కొన్ని మార్పుల్లో సాధారణ, 
పునరావృత లక్షణం కరువు. 

కరువు అనేది ఒక భౌగోళిక ప్రాంతంలో అవపాతానికి, 
నీటి వినియోగానికి మధ్య ఉండే ప్రతికూల సంతులనం. 


కరువు ప్రభావాలు ఒకదాని వెంట ఒకటి నిదానంగా 
ఒక నిర్దిష్ట కాలవ్యవధిలో బహిర్గతమవుతాయి. 


కారణాలు: 


ప్రాథమికంగా వాతావరణ సాధారణ లక్షణమైన లోటు 
వర్షపాతం కారణంగా కరువు సంభవించినప్పటికీ దానితో 
కూడిన పలు దుర్భర కారకాల కారణంగా విభిన్న 
రంగాలపై ప్రభావం చూప్తుంది. వీటిలో కొన్ని కారకాలు 
మానవ ప్రేరేపితమై ఉంటాయి. కరువు సహజ విపత్తు 
అయినప్పటికి. అధిక జనాభా, పశువులను అధికంగా 
మేపడం, అడవులు నరికివేత, మృత్తికా క్రమక్షయం, 
పంటల సాగుకు ఉపరితల, భూగర్భ జలాలను అధికంగా 
వినియోగించడం, జీవవైవిధ్యం కోల్పోవడం వంటి 
మానవ కార్యకలాపాల వల్ల కూడా కరువు సంభవిస్తుంది. 
దీని ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా 
ఉంది. కొన్ని ప్రాంతాల్లో కరువు ప్రభావాలు ఇతర 
కారణాల వల్ల తీవ్రమవుతాయి. అందులో ముఖ్యమైనది 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


పర్యావరణం క్షీణించడం, పచ్చదనం కోల్పోవడం వల్ల 
ఆ ప్రాంతంపై పడే వర్షపాతం ప్రభావితమై, నీటి కొరతను 
పెంచుతుంది. ఎళ్ళ తరబడి పచ్చని చెట్లు తగ్గుతున్న 
ప్రాంతాల్లో వర్షపు నీరు నేలలోకి ఇంకిపోకుండా నదుల్లోకి, 
సముద్రాల్లోకి వెళ్లిపోతుంది. అల్బవర్షపాతం పొందే 
ప్రాంతాల్లో నీటిని అధికంగా వాడటం వల్ల జలవనరులు 
వేగంగా క్షీణించిపోతాయి. 


కరువు - రకాలు: 

కరువు పరంపరానుగతంగా ముందుకు సాగుతుంది. దాని 
ప్రభావాలు కింద పేర్కొన్న వివిధ రంగాలకు విస్తరిస్తాయి. 
వాతావరణ కరువు: 


వాతావరణ కరువు అనేది సాధారం కంటే తక్కువ 
వర్షపాతం (లోటు వర్షపాతం), వర్షాల లేమి వల్ల 
సంభవిస్తుంది. కరువులలో కెల్లా ఇది తక్కువ తీవ్రత 
కలిగిన కరువు. దీనిని వాతావరణలో వేడిమి నిత్యం 
ఎండాకాలన్ని తలపించే రోజుల ద్వారా గుర్తించవచ్చు. 

జలసంబంధమైన కరువు: 

జల సంబంధమైన కరువు అనేది సహజసిద్ధమైన నీటి 
ప్రవాహాలు లేదా భూగర్భ జలమట్టాలు, నిల్వ ఉన్న నీటి 
సరఫరాలు కుంచించుకుపోవడానికి దారితీస్తుంది. 
ప్రధానంగా జలవనరుల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. 
వ్యవసాయ కరువు: 

నేలలోని తేమ స్థాయిని సగటు పంట దిగుబడులు 
సాధించడానికి సరిపోనప్పుడు వ్యవసాయ కరువు 
సంభవిస్తుంది. దీనివల్ల బుతువుల వారీగా వచ్చే పంటల 
దిగుబడి తగ్గి, ఆ పంటలకు సంబంధించిన ఇతర ఉ 
త్పత్తి కూడా పడిపోతుంది. అసాధారణమైన వ్యవసాయ 
కరువు క్షామానికి దారితీస్తుంది. అసాధారణమైన 
వ్యవసాయ కరువు క్షామానికి దారితీస్తుంది. ఒక నిర్దిష్ట 
ప్రాంతంలో సుదీర్ధకాలం పాటు ఆహారం, కొరత 
ఏర్పడడం వలన వ్యాధులు ప్రబలి ఆకలి చావులు 
సంభవిస్తాయి. 

సామాజిక - ఆర్థిక కరువు: 

వాతావరణ, జలసంబంధ, వ్యవసాయ కరువులు కలిసి 
వస్తువులు, సేవల సరఫరా, డిమాండ్‌పై ప్రభావం 
చూపుతాయి. దీనివల్ల ఏర్పడేది సామాజిక - ఆర్థిక కరువు 
ఉదాహరణకు నీరు, ఆహారం, విద్యుత్‌, రవాణా వంటి 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


39 


DISASTER MANAGEMENT 


కొన్ని నిత్యావసర సరుకులు లేదా సేవల సరఫరా 
వాతావరణంపై ఆధారపడి ఉన్నప్పుడు కరువు ఆర్థిక 
వస్తువుల సరఫరాలో లోటు ఏర్పడటానికి దారితీస్తుంది. 
కరువు - కొలమానం: 
సాధారణంగా నీటిపై ఆధారపడే అంశాలన్నీ కరువు 
ప్రభావానికి అత్యధికంగా లోనవుతాయి. మొదట కరువు 
వర్ష్నాదార పంటలను ప్రభావితం చేసి, నిదానంగా 
సాగునీటి వసతి గల పంటలకు విస్తరిస్తుంది. వ్యవసాయం 
మీద ఆధారపడే ప్రజలు, ఇతర జీవనోపాధి మార్గాలు, 
అతి తక్కువగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు తీవ్రంగా 
కరువుకు గురవుతాయి. పశువుల కాపరులు, భూమిలేని 
వ్యవసాయ కార్మికులు, పూర్తిగా వ్యవసాయం మీద 
ఆధారపడి జీవించే కార్మికులు, పూర్తిగా వ్యవసాయం మీద 
ఆధారపడి జీవించే రైతులు, మహిళలు, పిల్లలు, సాగుకు 
ఉపయోగించే జంతువులు కరువుకు తీవ్రంగా 
ప్రభావితమవుతాయి. 
దుర్భర కరువుకు కారణమయ్యే కారకాలు: 
1) నేలకు తేమను పట్టి ఉంచే సామర్థ్యం లోపించడం 
2) సాగునీటి వసతుల లేమి 
3) సరైన పశుగ్రాస నిల్వ ఏర్పాట్లు లేకుండా పశువులను 
పెంచడం 
4) పేలవమైన నీటి యాజమాన్యం 
5) అడవుల నరికివేత 
6) గడ్డి మైదానాల్లో పశువులను అధికంగా 
మేపడం 
7) నీరు ఎక్కువగా అవసరమయ్యే పంటలను సాగు 
చేయడం 
8) భూగర్భ జలాల అధిక వినియోగం 
9) మృత్తికా క్రమక్షయం 
10) జనాభా వృద్ధి, పట్టణీకరణం 
11) పారిశ్రామికీకరణ 
12) భూతాపోన్నతి 
భారతదేశంలో కరువును అంచనా వేసే విధానాలు: 
కరువును గుర్తించటానికి భారతదేశ వాతావరణ విభాగం 
కింది ప్రాతిపదికలను ఏర్పాటు చేసింది. 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


1) కరువు ఆరంభం: 

ఒక సంవత్సరంలో సాధారణ వర్షపాతం కంటే 25% 
కన్నా తక్కువ వర్షపాతం సంభవించడం 

2) మితమైన కరువు: 

లోటు వర్షపాతం 25% నుంచి 50% మధ్య ఉండటం 
3) తీవ్రమైన కరువు: 

వర్షపాతపు లోటు 50% మించి ఉండటం 

కరువు - ప్రభావం: 

1) కరువు వలన ఉపరితల, ఉప ఉపరితల (Subsur- 
face) జలానికి లోటు ఏర్పడి తాగునీటికి, సాధారణ 
గృహ అవసరాలకు అవసరమైన నీటికి తీవ్రమైన కొరత 
ఏర్పడుతుంది. 

2) కరువు సమయంలో కురిసే అల్ప వర్షపాతం చెరువులు, 
బావులు, భూగర్భ నీటి వనరులను పూర్తిగా నింపడానికి 
సరిపోదు. అందువల్ల అన్నిటికీ కొరత ఏర్పడుతుంది. 
3) కరువు వలన సంభవించే తీవ పర్యవసానం పంటలు 
దెబ్బతినటం. నేలలో పంటలు పెరగడానికి అవసరమైన 
తేమ లోపించడంతో పాటు ఇతర వ్యవసాయ కార్యకలా 
పాలకు అవసరమైన నీటికి కూడా తీవ్రమైన కొరత 
ఏర్పడుతుంది. 

4) మొక్కలు పెరగడానికి అవసరమైన తేమ నేలలో 
లేనందు వల్ల పంట ఉత్పత్తిపై కూడా తీవ్ర ప్రభావం 
పడుతుంది. కాబట్టి పొలం పనుల్లోకి తక్కువ మంది 
వ్యక్తులను వినియోగిస్తారు. ఇది నిరుద్యోగానికి 
దారితీస్తుంది. 

5) తరచుగా కరువును ఎదుర్శొనే ప్రాంతాల ప్రజలు 
మరింత వినాశకర ప్రభావాలకు గురయ్యే ప్రమాదం ఉ 
౦ది. వరుసగా రెండు సంవత్సరాల పాటు కరువు 
వచ్చిందంటే రెండో సంవత్సరంలో దాని తీవ్రత ఇంకా 
ఎక్కువగా ఉంటుంది. 

6) కరువు ప్రాంతల్లోని ప్రజల్లో కొన్ని నిర్దిష్ట వర్గాల ప్రజల 
పరిస్థితి ఇతరుల కంటే మరింత దుర్భరంగా ఉంటుంది. 
సాధారణంగా ఈ వర్గాల ప్రజలు వ్యవసాయం, పశు 
పోషణపై ఆధారపడుతూ గ్రామీణ ప్రాంతాజ్లని వారై లేదా 
అటవీ ఉత్పత్తులపై ఆధారపడే గిరిజనులై ఉంటారు. 

7) కరువు ఇతర సహజ విపత్తుల కంటే భిన్నమైంది. 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


40 


DISASTER MANAGEMENT 


దీనివలన నిర్మాణాలకు ఎటువంటి నష్టం ఉండదు. 
వాతావరణ కరువు, జల సబంధమైన కరువుగా మారే 
సమయంలో దాని (ప్రభావం అత్యధిక శాతం నేల తేమపై 
ఆధారపడి వ్యవసాయంపై కనపడుతుంది. 


8) వర్షాధార ప్రాంతాల కంటే సాగునీటి వసతి గల 
ప్రాంతాలపై కరువు చాలా ఆలస్యంగా ప్రభావం 
చూపుతుంది. చుట్టుపక్కల కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ, 
జీవననదుల చుట్టూ ఉండే ప్రాంతాలలో సాధారణ జీవితం 
కొనసాగుతుంది. 


9) తాగునీటి లభ్యత మందగించడం, విద్యుత్‌ ఉత్పత్తి 
కుంచించుకుపోవడం, భూగర్భజలాలు అడుగంటడం, 
ఆహార కొరత, ఆరోగ్య సమస్యలు, ప్రాణ నష్టం, పేదరికం 
పెరగడం, జీవనప్రమాణాలు దిగజారడం, సామాజిక 
అశాంతితో వలసలు పెరగడం వంటి వాటితో కరువు 
పర్యవసానాలు నెమ్మదిగా సామాజిక నిర్మాణంలోకి కూడా 
ప్రవేశిస్తాయి. 

కరువు-ప్రభావిత వర్గాలు: 

రైతులపై ప్రభావం: 

కరువు పంట నష్టం, పశుగ్రాసం, నీటి కొరతకు కారణమై 
రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 

పేద కుటుంబాలపై ప్రభావం 

స్థిరమైన కరువు వ్యవసాయ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల 
ఆహార ధాన్యాల లభ్యత లేదా సరఫరా తగినంతగా 
లేకపోవడం వల్ల డిమాండ్‌ పెరిగి ధరలు పెరుగుతాయి. 
దీంతో సరైన కొనుగోలు శక్తి లేని పేద ప్రజలు మరిన్ని 
బాధలు పడతారు. 

మహిళలపై (ప్రభావం: 

ఆహార కొరత అధికంగా ఉండే కరువు పరిస్థితిలో 
మహిళలకు చాలా తక్కువ ఆహారం లభించడం వల్ల 
వారిలో పౌష్టికాహార లోపం ఏర్పడుతుంది. కరువు వారిపై 
పని భారాన్ని సైతం పెంచుతుంది. 

ఎడారి ప్రాంత ప్రజలపై ప్రభావం: 

ఎడారి ప్రాంత ప్రజలు వ్యవసాయం కంటే పశు పోషణపై 
అధికగా ఆధారపడి ఉంటారు. పశుగ్రాసానికి, నీటికి 
తీవ్రమైన కొరత ఏర్పడటం, చెట్లు అంతరించి 
పోవడంవల్ల దుర్భర పరిస్థితులు ఎదుర్మోవాల్సి వస్తుంది. 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


ఉపాధిపై ప్రభావం: 

జీవనోపాధి కోసం వ్యవసాయం కూలిపై ఆధారపడే 
(గ్రామీణ ప్రజలకు వ్యవసాయ ఉత్పత్తి పడిపోవడం వలన 
ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. అందువల్ల వారు ఉ 
పాధిని వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. 
వీటిని దురవస్థ వలసలు అంటారు. 

పిల్లలపై ప్రభావం: 

కరువు పీడిత్చఆంతాల్లో ఆహార కొరత వలన పిల్లల్లో 
పౌష్టికాహార లోపం ఏర్పడి పలురకాల అంటువ్యాధులు, 
రోగాల బారిన వడేలా చేస్తుంది. తల్లిదండ్రులు 
తమతోపాటు పిల్లలను కూడా వలసలుఉ తీసుకొని 
పోవడం వల్ల వారి చదువు, ఆరోగ్యం దెబ్బతింటాయి. 
ఇది (డ్రాపౌట్లు పెరిగి బాల కార్మికుల సంఖ్య పెరగడానికి 
దారి తీస్తుంది. 

భారతదేశం - కరువు: 

భారతదేశం ఎదుర్కొంటున్న అత ఓ&ంయత పెద్ద విపత్తుల్లో 
కరుఉవు కూడా ఒకటీ. 750 మిల్లీ మీటర్ల నుంచి 1125 
మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం పొందుతున్న భారతదేశపు 
విస్తీర్ణంలోని 35% భూభాగాన్ని కరువు పీడిత ప్రాంతంగా 
పరిగణిస్తున్నారు. 750 మిల్లీ మీటర్ల కంటే తక్కువ 
రవ్షపాతం పందతుఉన్న 35% భూఆగాన్ని తీవ్రమైన 
కరువు పీడిత ప్రాంతంగా పేర్కొంటున్నారు. భారతదేశ 
సాగుయోగ్యమైన భూమిలో 70% పైగా కరువు 
ప్రభావానికి గురవుతోంది. భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో 
సుమారు 68% కరవుఉ ముప్పును కలిగి ఉంది. ఏటా 
5 కోట్ల మంది (ప్రజలు కరువు (ప్రభావానికి 
లోవనవుతున్నారు. 2001లో ఎనిమిదికి పైగా రాష్ట్రాలు 
తీవ్రమైన కరువు పరిస్థితిని ఎదుర్కొన్నాయి. 2003 
రాజస్థాన్‌లో గల అత్యధిక ప్రాంతాలు వరుసగా నాలుగో 
సంవత్సరం కరువును ఎదుర్కొన్నాయి. భారతదేశంలో 
మొత్తం 500 జిల్లాలకు గాను 191 జిల్లాలు తీవ్రమైన 
కరువు మువ్చును కలిగి ఉన్నాయి. రాజస్తాన్‌, 
గుజరాత్‌లలోని ప్రధాన భూభాగాలతో సహా భారతదేశ 
పశ్చమ ప్రాంతం బలహీనమైన రుతుపవనాలు, పతనమైన 
పర్యావరణ పరిస్థితుల కారణంగా తరచుగా కరువును 
ఎదుర్కొంటుంది. పశ్చిమ ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని 
రాయలసీమ, తెంగాణా ప్రాంతాలు, చత్తీస్‌ఘడ్‌, జార్ధండ్‌ 
మధ్య మహారాష్ట్ర అంతర్‌ కర్నాటక, పశ్చిమ బెంగాల్‌, 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


41 


DISASTER MANAGEMENT 


తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు కరువును ఎదుర్శొనే 
ఇతర ముఖ్యమైన (ప్రాంతాలు, సరైన వర్నాలు లేని 
కారణగా నీరు సమృద్ధిగా ఉండే పంజాబ్‌, హర్యానా, 
బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లో సైతం 
కరువు ఏర్పడుతుంది. 

కరువు సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు: 

1) విలువైన నీటిని దుర్వినియోగం లేదా వృథా చేయవద్దు. 


2) అడవుల, వృక్షాలు, పచ్చికబయళ్ళు మొదలగు వాటిని 
నాశనం చేయకూడదు. 

3) పశువులను ఎక్కువగా మేపవద్దు. 

4 నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో నీరు ఎక్కువ 
అవసరమయ్యే మొక్కలను పెంచవద్దు. 

5) మిశ్రమ పంటల సాగును ప్రోత్సహించకూడదు. 
కరువు నిర్వహణ: 

కేంద్రక వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 
వ్యవసాయ, సహకార శాఖ 2009 నవంబర్‌లో కరువు 
నిర్వహణకు ఒక మాన్యువల్‌ (వివరణ పత్రం)ను విడుదల 
చేసింది. దారిద్ర్యం, ఆకలి వంటి పరిన్థితులను 
ఎదుర్మొనేందుకు సాంప్రదాయ కరువు నిర్వహణ పద్ధతుల 
స్థానంలో “పెమైన్‌ కోడ్స్‌” (క్షామ నిబంధనలు) 
రూపొందించాలని సూచిచింది. కరువు (ప్రభావాన్ని 
పరిష్కరించేందుకు (ప్రభుత్వం అన్ని సామర్థ్యాలను 
వరిగణలోనికి తీనుకునే ప్రణాళికలపై 5), 
కేంద్రీకరించింది. ఉపశమన చర్యలు, కొత్త సాంకేతిక 
పరిజ్ఞానాలను చేపట్టడం, నూతన విధానపమైన చట్రానికి 
సరితూగే వ్యవస్థలను రూపొందించడం, ప్రాంతీయ 
మెరుగుదల, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం వంటి 
వాటిపై దృష్టి సారించింది. జాతీయ సమీకృత కరువు 
పర్యవేక్షణ, నిర్వహణ ప్రాజెక్టును ప్రారంభించడానికి 
ముఖ్య భాగస్వామిగా హైదరాబాద్‌లోని జాతీయ 
వ్యవసాయ, సహకార శాఖ ద్వారా లభ్యమయ్యే బడ్జెట్‌ 
నిధులతో ఈ జాతీయ ప్రాజెక్టును అమలు చేయడానికి 
సమర్పించిన ప్రతిపాదన పరిశీలనలో ఉంది. జాతీయ 
కరువు నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన 
కూడా వ్యవసాయ సహకార మంత్రిత్వ శాఖ పరిశీలనలో 
ఉంది. జాతీయ కరువు నిర్వహణ సంస్థను ఏర్పాటు 
చేయాలనే ప్రతిపాదన కూడా వ్యవసాయ సహకార 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉంది. కరువు ముప్పు 
ప్రాంతాల కార్యక్రమం (1973-74), ఏడారి అభివృద్ధి 
కార్యక్రమంలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. 
దీర్హకాలిక (ఆతిపాదిక కరువు ఉపశమన అంశాన్ని అమలు 
చేసేదుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖలో జాతీయ వర్షాధార 
ప్రాంత ప్రాధికార సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో 
దేశంలోని మెట్టప్రాంత, వర్షాధార వ్యవసాయాన్ని 
వ్యవస్థాపరంగా ఆధునిక పరిచేందుకు, సక్రమంగా 
నిర్వహించేందుకు విజ్ఞానవరమైన ఉత్పాదకాలను 
అందజేసే నిపుణులు అంటారు. 

కరువు నిర్వహణకు వ్యవసాయ శాఖ చేపట్టిన కొన్ని ఇతర 
చర్యలు: 

1) జల సంరక్షణ పద్ధతలను అమలు చేయడం, భూగర్భ 
జలాలను కృత్రిమంగా పునరుద్దరించడం, నాంప్రదాయ 
జల సంక్షజిణ పద్ధతులను అవలభించడం, డ్రిప్‌ ప్రింక్లర్‌ 
సాగునీటి వ్యవస్థల వంటి నీటిని పొదుపు చేసే సాగు 
పద్ధతులను దీర్హకాలిక సాగునీటిని వ్యవస్థల నిర్వహణ 
మొదలగు వాటిని మెరుగుపర్చడం. 

2) సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ (డైలాండ్‌ 
అగ్రికల్చర్‌, ఇంటర్నేషనల్‌ క్రాప్‌ రీసెర్చ్‌ ఫర్‌ సెమీ ఏరిడ్‌ 
ట్రాఫిక్స్‌, భారత వాతావరణ శాఖ, నేషనల్‌ రిమోట్‌ 
సెన్సింగ్‌ సెంటర్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ 
రీసెర్చ్‌ వంటి వ్యవసాయ సంబంధిత రంగాల్లో కృషి 
చేస్తున్న సంస్థలు జరిపిన అధ్యయనాల నుంచి నేర్చుకున్న 
పాఠాలను అనుసరించే దిశగా కృషి చేయడం. 

3) దాణా కోసం ముతక ధాన్య పంటలను సాగు 
చేయడం, సాధ్యమైన అనుబంధ సాగునీటి వ్యవస్థలను 
అమలు చేసే విధానాలను పరిశోధించడం, ప్రత్యామ్నాయ 
పంటల సాగుకు రాష్ట్ర జిల్లా యంత్రాంగాల నుంచి ఆర్థిక 
వరమైన సహకారంతో విత్తనాలను అందుబాటులో ఉ 
చడం. 


4) కరువు పీడిత ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ఉ 
పరితల, భూగర్భ జలాల సమర్థ వినియోగాన్ని పెంచడం, 
అంటే సాధ్యమైన చోట్ల ముఖ్యంగా వాణిజ్యం పంటలు, 
పండ్ల తోటలకు డ్రిప్‌, స్పింక్షర్‌ సాగునీటి విధానాలను 
అమలు చేయడం. 

5) పంట పెరుగుదల కిష్టమైన దశల్లో, కరువు పరిస్థితుల్లో 


“ea ౧ 


అవసరమైన నీటి అవసరాల కోసం సరైన ప్రదేశాలలో 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


42 


DISASTER MANAGEMENT 


వాటర్‌ షెడ్‌ నిర్మాణాలను చేపట్టడం. 

6) కరువు నిర్వహణ కోసం భారత అంతరిక్ష పరిశోధనా 
సంస్థ (ICAR) (భారత వ్యవసాయ పరిశోధన మండలి) 
రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఇతర సంస్థలు 
ఏర్పాటు చేసిన (గామ వనరుల కేంద్రాల సేవలను 
గరిష్టంగా ఉపయోగించుకోవాలి. 

7) కరువు (ప్రణాళికకు సంబంధించిన అంశాల్లో కరువు 
పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి అవసరమైన 
సలహాలు ఇవ్వడంతో పాటు కరువు నివారణ చర్యలను 
358 పలు రకాల నంస్థల మధ్య సమన్వయ 
యంత్రాంగాన్ని ఏర్పరిచే ప్రత్యేక నిపుణులతో కూడి 
కరువు టాస్క్‌ఫోర్స్‌ ఉండాలి. దాంతో పాటు కరువు వల్ల 
వచ్చే పంట నష్టాలను ఎదుర్శొనెందుకు రైతులకు పంట 
భీమా పథకాలు, ప్రజల్లో అవగాహన కల్పించాలి. 
అంతర్జాతీయ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలు: 
అంతర్జాతీయ విపత్తు తగ్గింపు వ్యూహ కేంద్రం - జెనీవా 
(స్విట్టర్లాండ్‌) 

అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం- హోనలూలు 
(అమెరికా) 

ఫసిపిక్‌ సునామీ హెచ్చరిక కేంద్రం - హవాయి 
(అమెరికా) 

అంతర్జాతీయ వాతావరణ సంస్థ - జెనవా (స్విట్టర్లాండ్‌) 
ఆసియా విపత్తు తగ్గింపు కేంద్రం - కోబ్‌ (జపాన్‌) 
సౌత్‌ ఏసియన్‌ డిజాస్టర్‌ 138 నెట్‌వర్క్‌ - న్యూఢిల్లీ 
(భారత్‌) 

అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ మరియు రెడ్‌ క్రీసెంట్‌ సొసైటీ 
సమాఖ్య - జెనీవా (స్విట్టర్లాండ్‌) 

సార్క్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌-న్యూఢిల్లీ 
(ఇండియా) 

ఇంటర్నేషనల్‌ ఫ్యానల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ - జెనీవా 
(స్విట్టర్లాండ్‌) 

ఎర్త్‌క్వేక్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఇంటర్నేషనల్‌ 
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ - హైదరాబాద్‌ 
(ఇండియా) 

జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ - న్యూఢిల్లీ 
జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం - న్యూఢిల్లీ 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


> జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ - హైదరాబాద్‌ 

> నేషనల్‌ సివిల్‌ డిఫెన్స్‌ కాలేజ్‌ - నాగ్‌పూర్‌ 

ఇ నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ - హైదరాబాద్‌ 

ఇ భారత సునామీ ముదస్తు హెచ్చరికల కేంద్రం - 
హైదరాబాద్‌ 

> డిజాస్టర్‌ మిటిగేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ - అహ్మదాబాద్‌ 

> కేంద్ర జల సంఘం - న్యూఢిల్లీ 


ఇ సెంట్రల్‌ బిల్లింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ - రూర్కీ (ఉ 
త్తరాఖండ్‌) 

> నేషనల్‌ మెసోస్పియర్‌ / స్టాటోస్పియర్‌ / ట్రోపోస్పియర్‌ 
రాడార్‌ ఫెసిలిటీ - గాదంకి (తిరుపతి) 

> నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషియోనోగ్రఫీ - పనాజి 
(గోవా) 


విపత్తు ఉపశమన చర్యలు 


(Disaater Mitigation) 


community 
Resilience 


విపత్తు నిర్వహణ పలు కార్యకలాపాల సమాహారం. విపత్తు 
మయంలో విపత్తు అనంతరం నిర్వహించే 
సంసిద్ధత, ఉపశమనం, అత్యవసర స్పందన, సహాయక 
పునరుద్ధరణల సమ్మేళనమే విపత్తు నిర్వహణ. ఈ బృహత్మార్య 
చట్రంలో విపత్తు ఉపశమన చర్యలకు అత్యంత ప్రాధాన్యత ఉ 
08. విపత్తు తీవ్రతను తగ్గించడానికి చేపట్టే చర్యలను విపత్తు 


ర్త 
O 
2 
రం 
eA 
LE 
AN 


43 


DISASTER MANAGEMENT 


ఉపశమన చర్యలంటారు. ఉపశమన చర్యలను 957 
ముందు, విపత్తు తరువాత కూడా చేపట్టవచ్చు. అయితే తీవ్రమైన 
విపత్తులు సంభవించిందా? చేపట్టే చర్యలనే ఉపశమన 
చర్యలుగా వ్యవహరిస్తారు. ఈ ఉపశమన చర్యల్లో ప్రజలు, 
సమూహాలు, రాజకీయ నేతలు; విధాన కర్తలు, అధికారులు, 
స్వచ్చంధ సంస్థలు, పౌర సమాజం భాగస్వాములుగా ఉంటారు. 
ఉపశమన చర్యలు, - ప్రాముఖ్యత; 

ఒకే తీవ్రత గల విపత్తును రెండు వేర్వేరు దేశాలు 
ఎరుర్కొంటే దాని వల్ల కలిగే నష్టం, తిరిగి త్వరగా కోలుకునే 
సామర్థ్యం విషయంలలో తేడాలు కన్పించడానికి ప్రధాన కారణం 
ఉపశమన చర్యలే. పటిష్టమైన ఉపశమన చర్యలు చేపడితే 
ఏలాంటి విపత్తునైనా ఎదుర్మోగలిగే నైపుణ్యం పొంతమవుతుంది. 
సురక్షితమైన జన సమూహాలను ఏర్పాటు చేయడం, ప్రాణ, 
ఆస్తి నష్టాలను తగ్గించడం ద్వారా ఉపశమన చర్యలు ప్రజలకు 
మేలు చేస్తాయి. నష్టాలను తగ్గించడం ద్వారా జన సముహాలు 
సురక్షితంగా ఉండేలా చేస్తాయి. ప్రభుత్వం, ప్రజలపై ఆర్థిక 
ప్రభావాన్ని ఉపశమన చర్యలు తగ్గిస్తాయి. సమర్థవంతమైన ఉ 
పశమన చర్యల ద్వారా తగ్గిస్తాయి. సమర్థవంతమైన ఉపశమన 
చర్యల ద్వారా పలురకాల విపత్తుల ద్వారా కలిగే విధ్వంసం, 
ప్రాణ నష్టం ముప్పులను శాశ్వత ప్రాతిపదికన తగ్గించవచ్చు. 
ఉపశమన చర్యలు - రకాలు : 

విపత్తు ఉపశమన చర్యలను సాధారణంగా నిర్మాణాత్మక, 
నిర్మాణేతర కార్యకలాపాలుగా విభజించవచ్చు. విపత్తులను 
తగ్గించే లేదా వాటి ప్రభావాలను తగ్గించే ఏభౌతిక నిర్మాణమైనా 
నిర్మాణాత్మక ఉపశమనం కిందకు వస్తుంది. ఇంజనీరింగ్‌ 
చర్యలు, వైపరీత్యాలను తట్టుకునే విధంగా చేపట్టిన రక్షణ 
నిర్మాణాలు, మౌళిక వసతులు మొదలగునవి నిర్మాణాత్మక ka 
పశమన చర్యల కిందకు వస్తాయి. 

విపత్తుల ముప్పునకు సంబంధించిన ప్రభావాలను కుదించే 
విధానాలు, అవగాహన, విజ్ఞానాభివృద్ధి, ప్రజల VS, 
సమాచార కల్పన, ఆచరణాత్మక చర్యలు, పద్దతులు మొదలైన 
వాటిని నిర్మాణేతర ఉపశమన చర్యలుగా పేర్కొంటారు. అంతే 
కాకుండా విపత్తు నిర్వహణలో శిక్షణ, భూ వినియోగాన్ని 
క్రమబద్దీకరించడం, ప్రజలకు విద్య వంటివి కూడా నిర్మాణాత్మక 
చర్యల కిందికి వస్తాయి. 


యోకోహోమా సందేశం: 
అంతర్జాతీయ సహాజ విపత్తుల ముప్పు తగ్గింపు దశాబ్దాన్ని 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


(ఇంటర్‌నేషనల్‌ డికెట్‌ ఫర్‌ నాచ్యురల్‌ డాజాస్టర్‌ రెడుకేషన్‌) 
పురస్కరించుకొని 1994 మే 23 నుంచి 27 వరకు జపాన్‌లోని 
యోకోహామా నగరంలో ప్రపంచ దేశాలకు ఇచ్చిన సందేశాన్నే 
యోకోహామా సందేశమంటారు. విపత్తు ఉపశమన వ్యూహాల్లో 
ధృడమైన మార్పు రావాల్సిన అవసరాన్ని ఈ సందేశం నొక్కి 
చెప్పింది. విపత్తు నివారణ (నాచ్యురల్‌ డిజాస్టర్‌ ప్రీవెషన్‌) ఉ 
పశమనం (మ్యాటిగేషన్‌), సంసిద్ధత (5539), సహాయం 
(హెల్‌) అనే నాలుగు అంశాలను నిరంతరం అభివృద్ధి 
విధానాలను అమలు చేయడం ద్వారా కొనసాగించాలని 
నిర్ధేశించారు. ఈ నాలుగు అంశాలు పర్యావరణ పరిరక్షణ, 
నిరంతర అభివృద్ధితో కలిసి అంతర్గతంగా ఒకదానికొకటి 
అత్యంత దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. అందువల్ల ప్రపంచ 
దేశాలు ఈ నాలుగు అంశాలను తమ అభివృద్ధి ప్రణాళికల్లో 
జతచేర్చి, సమాజం, ఉపప్రాంతీయ, ప్రాంతీయ, జాతీయ, 
అంతర్జాతీయ స్థాయిల్లో సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు 
చేపట్టాలని యోకోహూమా సందేశం నిర్దేశించింది. దుర్చలత్వం 
తగ్గింపు లక్షాల్యలు, ఉద్దేశాల సాధనలో విపత్తు ప్రతిస్పందన 
కంటే విపత్తు నివారణ, ఉపశమన, సంసిద్దతలు ఎంతో ఉ 
త్తమమైనవి. 

విపత్తు ఉపశమనం - లక్ష్యాలు: 
విపత్తు ఉపశమన చర్యలకు ప్రధానంగా కొన్ని లక్ష్యాలున్నాయి. 

1. కమ్యూనిటీ స్థాయిలో విపత్తు ముప్పుపై అవగాహన 
కల్పించదం 

2. విపత్తు ముప్పును ఎదుర్కొనేందుకు కమ్యూనిటీ 
భాగస్వామ్యంతో స్థానికంగా చర్యలు చేపట్టేలా ప్రోత్సహించడం 

3. విపత్తు పీడిత ప్రాంతాల్లో జాతీయ, ప్రాంతీయ అభివృద్ధి 
ప్రణాళికలు, భూ వినియోగ ప్రణాళిక ప్రతిపాదనలు, ప్రాజెక్టు 
రూపకల్పన, ఆమోదం తదితర విషయాల్లో ఉపశమన చర్యలను 
ప్రవేశపెట్టడం. 

4. కమ్యూనిటీలు, ఎదుర్శొనే వివిధ విపత్తుల స్థాయి, 
పరిధిపై అవగాహన పెంపొందించుకుని, వ్యవసాయం, 
పరిశ్రమలు, వాణిజ్య రంగాలపై విపత్తుల ప్రభావాన్ని 
తెలుసుకొని విధానకర్తలు సరైన నిర్ణయాలు తీసుకొనేందుకు 
తోద్బడటం. 

5. జాతీయ, ప్రాంతీయ, సామాజిక ఆర్థిక పరిధుల్లో విపత్తు 
ముప్పును కుదించేందుకు సరైన ప్రణాళిక, నిర్ణయాలు 
తీసరొనేందుకు దోహదం చేయడం. 


44 


DISASTER MANAGEMENT 


అభివృద్ధి వ్యూహాంలో భాగం చేయడం. 

విపత్తు నివారణ, ఉపశమన చర్యలు భద్రత విషయంలో 
దీర్హకాలిక ప్రభావం చూపుతాయి. అందుకే ఇవి విపత్తు 
నిర్వహణతో సమీకృతం అయి ఉంటాయి. భారత కేంద్ర 
ప్రభుత్వం తన అభివృద్ధి వ్యూహాంలో ఉపశమనం నివారణలను 
ఆవశ్యక అంశాలుగా చేపట్టింది. 

జాతీయ విపత్తు ఉపశమన నిధి 

(నేషనల్‌ డిజాస్టర్‌ మెటిగేషన్‌ ఫౌండ్‌) 

విపత్తు నిర్వహణ చట్టం 2005లో సక్షన్‌ 47 జాతీయ 
ఉపశమన నిధి ఏర్పాటుకు వీలు కల్పించింది. దీనికి 
సంబంధించి చట్టంలో పలు నిబంధనలు ఉన్నాయి. కేంద్ర 
ప్రభుత్వం అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్‌ ద్వారా ప్రత్యేకంగా 
ఉపశమన చర్యల కోసం ఉద్దేశించిన ప్రాజెక్టులకు జాతీయ 
విపత్తు ఉపశమన నిధిని ఏర్పాటు చేయవచ్చు. జాతీయ విపత్తు 
ఉపశమన నిధిని జాతీయ విపత్తు నిర్వహాణ ప్రాధికార సంస్థ 
(నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ) అమలు చేయాలి. 
జాతీయ విపత్తు ఉపశమన నిధి ఏర్పాటుకు సంబంధించిన 
విధి విధానాలపై కేంద్ర హూం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 
ఎప్పటికప్పుడు ప్రణాళికా సంఘం, యన్‌డియంఎ (జాతీయ 
విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ్రతో చర్చిస్తుంది. 18వ ఆర్థిక 
సంఘం తన నివేదికలో ప్రత్యేకంగా యన్‌డియంఎఫ్‌ కు 
సంబంధించి కొన్ని సిఫార్సులు చేసింది. 

1. ఉపశమన పునర్నిర్మాణ కార్యకలాపాలను ఆర్థిక 
సంఘం నిధుల ద్వారా అమలయ్యే పథకాలకు దూరంగా ఉ 
ండాలి. 

2. దానికి బదులుగా కేంద్ర, రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికల 
నిధుల నుంచి వాటికి ఖర్చు చేయాలి అని పేర్కొంది. 

ఇ భారత ప్రభుత్వం విపత్తుల వల్ల కలిగే ముప్పును 
తగ్గించడానికి పలు ఉపశమన చర్యలను చేపట్టింది. ఈ 
చర్యలను సంబంధింత మంత్రిత్వ శాఖలు అమలు 
చేస్తాయి. 

1. భూకంప ఉపశమన చర్యలు 

ఎ. నిర్మాణాత్మక ఉపశమన చర్యలు: 

భూకంపాలను తట్టుకునే భవనాలను ఇంజినీరింగ్‌ 

నిపుణులజు రూపకల్పన చేసి నిర్మించాలి. భవన 

రూవకల్పన, నిర్మాణ పద్ధతుల్లో ఆర్కిటెక్చరల్‌, 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


ఇంజనీరింగ్‌ ఉత్పాదకాలను సమ్మిళితం చేయాలి. 
నిర్మాణానికి ముందు నే స్వభావాన్ని తప్పనిసరిగా 
విశ్లేషించాలి. మృదువైన నేలపై నిర్మాణాలు చేపట్టకూడదు. 
వి. నిర్మాణేతర ఉపశమన చర్యలు 

1 వనన నిర్మాణ నిబంధనలను అమల్లోకి తేవడం: 
భూకంప ప్రభావాన్ని తగ్గించే సురక్షితమైన నిర్మాణాల 
కోసం బ్యూరో ఆఫ్‌ ఇండియన్స్‌ స్టాండర్స్‌ రూపొందించే 
భవన నిర్మాణ నిబంధనలు, మార్గదర్శకాలను అందరూ 
త్పక పాటించేలా చర్యలు తీసుకోవాలి. 


2. ప్రజల్లో అవగాహన పెంచడం: 


భూ కంపాలకు కారణాలు, వాటి లక్షణాలు, భూకంపాలపై 
నేల స్వభావ ప్రభావం వంటి వాటిపై ఆర్టిటెక్ట్స్‌, బిల్డర్లు, 
కాంట్రాక్టరు, డిజైనర్లు, ఇంజినీర్లు పైనాన్నియర్లు, ప్రభుత్వ 
ఉద్యోగులు, ఇంటి యాజమానులు, తాపీ మేస్రీకు 
అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. 
3. సమాజ సంసిద్ధత: 
భూకంప ప్రభావాన్ని ఉపశమింపజేసేందుకు సమాజ 
సంసిద్ధత ఎంతో కీలక మైంది. భూకంపాల నుంచి 
రక్షించుకోవడంలో డ్రాప్‌ కవర్‌ అండ్‌ హోల్డ్‌ విధానం 
ఎంతో ప్రభావమైంది. 

2. తుఫాను - ఉపశమన చర్యలు 
ఎ. నిర్మాణాత్మక చర్యలు: 
1. బహుళ ప్రయోజనకర తుఫాను ఆశ్రయ నిర్మాణం: 
తీర ప్రాంతాల్లోని కొన్ని ప్రదేశాల్లో సరైన ఆకృతితో బహుళ 
ప్రయోజనకర తుఫాను ఆవాసాలను నిర్మించాలి. ఈ 
ఆవాసాలను తుఫాను తాకినప్పుడు వురావాన 
కేంద్రాలుగా, సాధారణ సమయాల్లో పాఠశాలలు లేదా 
సామాజిక కేంద్రాలను ఉపయోగించుకోవచ్చు. 


2. తీరప్రాంతంలో మొక్కలు నాటుట: 


తీరరేఖ వెంబడి శాస్ర్తీయ పద్ధతిలో వృక్షాలను నాటడం 
వల్ల తుఫాను ప్రభావాన్ని తగ్గించవచ్చు. వృక్షాలతో ఏర్పడిన 
(గీన్‌బెల్ట్‌ తుఫానుల వల్ల సంభవించే నష్ట తీవ్రతను 
తగ్గిస్తుంది. అడవులు బలమైన గాలులను, ఆకస్మిక 
వరదలను అడ్డుకునే విస్తారమైన అద్దుగోడగా పనిచేస్తాయి. 
వృక్షాల వేళ్ళు నేలను చెక్కువచెదరకుండా చేసి మృత్తికా 
క్రమక్షయాన్ని నివారిస్తాయి. అడవులు లేకపోతే 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


45 


DISASTER MANAGEMENT 


చక్రవాతం లోతట్టు ప్రాంతాల్లోకి తేలికగా ప్రయాణిస్తుంది. 
త ఇంజినీర్ట్‌ నిర్మాణాలు: 


నిర్మాణాలు బలమైన గాలులను తట్టుకునే విధంగా ఉ 
ండాలి. మంచి స్థలాన్ని ఎంపిక చేసుకోవడం కూడా చాలా 
ముఖ్యం. తీర ప్రాంతాల్లో అత్యధిక శాతం భవనాలను 
స్థానికంగా లబించే సామాగ్రితోనే నిర్మిస్తారు. చక్రవాత 
గాలి తుఫాన్లు తీరప్రాంతాలను మంచెత్తుతాయి. కాబట్టి 
భవనాలను ఎత్తయిన దిన్నెలు లేదా మట్టి దిబ్బలపై 
నిర్మించాలి. కమ్యునికేషన్‌ లైన్లను భూగర్భంలో వేయాలి. 
విపత్తు దుర్భలత్వ ప్రాంతాలలలో కమ్యునిటీ షల్దర్లుగా 
ఉపయోగపడేందుకు దృఢమైన హాళ్లను నిర్మించాలి. 

4. వరద నిర్వహణ: 

చక్రవాత ప్రభావిత ప్రాంతాల్లో కుండపోత వర్షాలు 
బలమైన గాలులు, తుఫాను తీవ్రత మొలయినవి 
వరదలకు దారితీస్తాయి. భూపాతాలు సంభవించే 
అవకాశం కూడా ఉంది. అందువల్ల వరద ఉపశమన 
చర్యలను తీసుకోవాలి. 


వి. నిర్మాణేతర ఉపశమన చర్యలు : 
వ వైపరీత్యాల మ్యాపులను తయారుచేయడం: 


గాలి వేగానికి, దిశలకు సంబంధించిన వాతావరణ 
రికార్డులు ఆ ప్రాంతంలో గాలుల సంభావ్యతను 
తెలియజేస్తాయి. దాని ద్వారా చక్రవాతాలను చాలా 
రోజులు ముందుగానే అంచనా వేయవచ్చు. చక్రవాతాల 
ప్రారంభం తీవంగానూ, 
విధ్వంసకరంగానూ ఉంటుంది. గత రికార్డులు, అవి 
ప్రయాణించిన మార్గాలు నిర్ధిష్టమైన వాయు వేగాలు 
సంభవించిన తీరును తెలియజేస్తాయి. 


2. భూ వినియోగంపై నియంత్రణ: 


తరచుగా చాలా 


దుర్భలత్వ ప్రాంతాల్లో క్లిష్టమైన కార్యకలాపాలు కనిష్టంగా 
ఉండే విధంగా భూ వినియోగ నియం[తణను 
రూపొందించడం జరిగింది. వరదలు సంభవించే మైదాన 
ప్రాంతాల్లో ఉండే స్థిర నివాసాలు దాదాపు పూర్తిగా 
ముప్పును కలిగి ఉంటాయి. కాబట్టి భూ వినియోగంలో 


కీలక వసతుల కల్పన తప్పనిసరిగా ఉండాలి. 

3. తుఫాన్లను గుర్తించడం, చక్రవాతాలను సక్రమంగా 
అంచనా వేసి, ప్రజలను సకాలంలో హెచ్చరించడం వల్ల 
విపత్తును ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతారు. తద్వారా 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


ప్రాణ, ధన, జీవనోపాధి పై, మౌలిక వసతులపై (ప్రభావం 
తగ్గించవచ్చు. 
3. వరదలు - ఉపశమన చర్యలు 


తరుచుగా వరద ముంపును ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో 
పెద్ద ఎత్తున నిర్మాణాత్మక, నిర్మాణేతర. ఉపశమన 
చర్యలను చేపట్టడం ద్వారా వరదల (ప్రభావాన్ని 
తగ్గించవచ్చు. 

ఎ. నిర్మాణాత్మక ఉపశమన చర్యలు: 

1 వాటర్‌ షెడ్‌ నిర్వహణ, రిజర్వాయర్లు: 

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని నీటి పారుదల వ్యవస్థలను 
సకాలంలో శుభ్రం చేయడం, పూడిక తీయడం, లోతు 
పెంచడం వల్ల సహాజ KAPI జలవనరులను 
కాపాడుకోవచ్చు. వరద నిరోధక ఆనకట్టలు, 
అంగుళీయాకార కట్టలు, ఇతర ఆనకట్టలను నిర్మించడం 
వల్ల లోతట్టు మైదాన ప్రాంతాలను వరద ముప్పు నుంచి 
సంరక్షించవచ్చు. 


2 20895 కట్టడాల నిర్మాణం: 


వరద మైదానాల్లో ఇంజినీర్ట్‌ కట్టడాలను నిర్మించాలి, ఆ 
కట్టడాలు వరద నీటిని శక్తిని, చెమ్మను తట్టుకునే విధంగా 
ధృడంగా ఉండాలి. భవనాలను ఎత్తయిన ప్రాంతాల్లో 
నిర్మించాలి. ఫ్లడ్‌ ప్రూఫింగ్‌ ద్వారా వరద ముప్పు నష్టాన్ని 
తగ్గించవచ్చు. 

3. వరద నియంత్రణ చర్యలను అమలు; 


వరద నష్టాన్ని తగ్గించేందుకు నియంత్రణ చర్యలను 
అమలు చేయాలి. అడవులను పునరుద్ధరించడం, వృక్ష 
సముదాయాలను సంరక్షించడం, నీటి ప్రవహాలు, ఇతర 
జలాశయాల నుంచి చెత్తను శుభం తొలగించడం, 
చెరువులు, సరస్సులు మొదలగు వాటిని సంరక్షించడం 
ద్వారా నీటి ప్రవాహ పరిమాణాన్ని తగ్గించి, వరదను 
నియంత్రించవచ్చు. 

బి. నిర్మాణేతర ఉపశమన చర్యలు: 

1. వరద ముప్పు ఉన్న ప్రాంతాల మ్యాపింగ్‌: 

ఏ ప్రాంతంతలోనైనా వరద ముప్పును తగ్గించడానికి 
ముందుగా ఆ ప్రాంతానికి సంబంధించిన మ్యాపును 
తయారు చేయాలి. చరిత్రకు సంబంధించిన రికార్డులు 
వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలను, వరదలు 
సంభవించే వ్యవధిని, వరదలు ఎంత మేరకు విస్తరిస్తాయనే 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


46 


DISASTER MANAGEMENT 


అంశాన్ని తెలియజేస్తాయి. వరద ముప్పుఉందని 
భావించిన పక్షంలో నీటి మట్టాల ఆధారంగా హెచ్చరిక 
జారీ చేయవచ్చు. తీర ప్రాంతాల్లో వేలా తరంగాల 
మట్టాలు, భూమి స్వభావాలు ముంపునకు గురయ్యే 
ప్రాంతాలను నిర్ధారిస్తాయి. వరద విపత్తు మ్యాపింగ్‌ 
వరదల సమయంలో నీటి ప్రవాహాన్ని ఖచ్చితంగా 
తెలియజేస్తాయి. 

2. భూవినియోగ నియంత్రణ: 


ఇది వరద మైదాన ప్రాంతాలు, తీర ప్రాంతాలను నీరు 
ముంచెత్తినప్పుడు ప్రాణ, SISI తగ్గిస్తుంది. 
వరదలవల్ల సంభవించే మరణాల సంఖ్య ఆ ప్రాంతంలో 
ముప్పు పొంచి ఉన్న జనాభాపై ఆధారపడి ఉంటుంది. 
అప్పుటికే ప్రజలు తమ నివాసాలను నిర్మించుకున్న 
ప్రాంతాల్లో దుర్భలత్వాన్ని తగ్గించేందుకు వారిని సురక్షిత 
ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లను చేయాలి. వరద ముప్పు 
అధికంగా ఉన్న ప్రాంతాలల్లో ప్రధాన అభివృద్ధి 
కార్యక్రమాలను అనుమతించకూడదు. ఆస్పత్రులు, 
పాఠశాలలు వంటి ముఖ్యమైన వసతులను సురక్షితమైన 
ప్రాంతాల్లోనే నిర్మించాలి. 


4, కరువు ఉపశమన చర్యలు 
న. నిర్మాణాత్మక ఉపశమన చర్యలు: 


కాలువలు, చెరువులు, వంటి సాంప్రదాయ జల సంరక్షణ 
నిర్మాణాలను పునరుద్ధరించాలి. 

1. సాంప్రదాయ జల సంరక్షణ పద్ధతులు: 

పశ్చిమ, మధ్య హిమాలయ ప్రాంతాల్లో పర్వత నీటి 
ప్రవాహాలు, నీటి బుగ్గల నుంచి నీటిని పొందేందుకు 
“కుల్స్‌” అనే కాలువలను తవ్వుతారు. ఈ కాలువల పొడవు 
1 నుండి 25 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ కాలువలు 
సెకనుకి 15 నుండి 100 లీటర్ల నీటిని తోడుతాయి. 
మేఘాలయలో నీటి బుగ్గల నుంచి నీటిని పంటల సాగుకు 
ఉపయోగించుకునేందుకు వెదురు గొట్టాలను ఉ 
పయోగిస్తారు. వెదురు గొట్టాల ద్వారా మొక్కలకు డ్రిప్‌ 
ఆరిగేషన్‌ పద్ధతిలో నీటిని అందిస్తారు. ఈ గొట్టాల ద్వారా 
నిమిషానికి 20 నుండి 80 చుక్కల నీరు మొక్క 
మొదలులో పడుతుంది. దక్షిణ బీహార్‌లో “అహార్‌పైన్‌” 
సాగునీటి వ్యవస్థ అమలులో ఉంది. అహార్‌లు 85, 
చతురస్రాకారంలో ఉండే నీటి కుంటలు, రుతువుల 


వారీగా వచ్చే నీటి వ్రవావోల నుంచి నీటిని 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


మళ్ళించేందుకు పైన్‌ కాలువలను నిర్మిస్తారు. 


థార్‌ ఎడారి ప్రాంతంలో నీటిని నిలువ చేసేందుకు 
“కుందులు” అనే భూగర్భ కుంటలను ఏర్పాటు చేస్తారు. 
ఇవి మూత పెట్టిన వంట పాత్ర ఆకారంలో ఉంటాయి. 
మలబార్‌ ప్రాంతంలో నీటి ఊటను నిల్వ చేసేందుకు 
లాటరైట్‌ గుట్టల గుండా “సురంగం” అనే పొరంగాలను 
తవ్వుతారు. ఇళ్లు, పొలాల వద్ద జలసంరక్షణ నిర్మాణాలను 
ఏర్పాటు చేయాలి. అన్ని వైపుల నుంచి ప్రవహించే నీటిని 
ఒక ఉమ్మడి ప్రాంతంలో నిలవ చేయడం లేదా ప్రవహించే 
నీటిని ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలాలను 
పెంచడం ద్వారా జల సంరక్షణను చేపట్టవచ్చు. 

వి. నిర్మాణాతేర ఉపశమన చర్యలు: 

1. ప్రజలలో అవగామన, విద్య: 

సురక్షితమైన తాగునీటి లభ్యత, జలసంరక్షణ పద్ధతులు, 
ప్రత్యామ్నాయ పంట ప్రణాళికలు, వర్షపు నీటిని పొదుపు 
చేసే నిర్మాణాలు వంటి వ్యవసాయ కరువు నిర్వహణ 
వ్యూహాలపై అవగాహన కలిగి ఉండటం వల్ల సగం 
సమస్య పరిష్కారమవుతుంది. కాబట్టి పత్రికలు, ఎలక్ట్రానిక్‌ 
ప్రసార మాధ్యమాలు, జానపద కళల ద్వారా ప్రజలకు 
అవగాహన కల్పించాలి. 

2. కరువు పర్యవేక్షణ: 

వర్శపాతపు పరిస్థితి, రిజర్వాయర్లు, సరస్సులు, నదులు 
మొదలగు వాటిలో నీటి లభ్యతను నిరంతరంల పరిశీలించి 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


DISASTER MANAGEMENT 


సమాజంలోని పలు రంగాల నీటి అవసరాలతో బేరీజు 
వేసుకోవాలి. 

3. నీటిసరఫరాను వృద్ధి చేయడం, సంరక్షించడం; 
ఇళ్లు, పొలాల వద్ద వర్షపు నీటి సంరక్షణ ద్వారా నీటి 
సరఫరాను వృద్ధి చేసి, నీటి లభ్యతను పెంచాలి. పొలాల 
నుంచి ప్రవహించే నీటిని వ్యవసాయ కుంటలు వంటి 
ఉమ్మడి జలాశయంలోకి వచ్చే విధంగా చేయడం లేదా 
వర్షపు నీటిని కాంటూరు కట్టలు, కాంటూరు సాగు నీటిని 
పీల్చే మొక్కలను పెంచడం ద్వారా వర్షపు నీరు భూమిలోకి 
ఇంకేలా చేయడం వల్ల నిరంతర వ్యవసాయ ఉత్పత్తికి 
అవసరమైన నీటి లభ్యతను పెంచవచ్చు. 

4. సాగునీటి వసతులను విస్తరించడం: 


సాగునీటి వసతులను విస్తరించడం వల్ల కరువు దుర్భలత్వం 
(దుర్భరమైన పరిస్థితి) తగ్గించవచ్చు. భూమిని దాని 
సామర్థ్యం ఆధారంగా వినియోగించుకోవడంవల్ల భూమి, 
నీటిని గరిష్టంగా ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. 
దీని ద్వారా దుర్వినియోగం వల్ల ఉత్పన్నమయ్యే 
అనవసరపు డిమాండ్‌ను తొలగించవచ్చు. 
5.జీవనోపాధి ప్రణాళిక: 

కరువు వల్ల తక్కువ ప్రభావితమయ్యే జీవనోపాధులను 
గుర్తించాలి. వ్యవసాయేతర ఉపాధి అవకాశాలను 
పెంచడం, కమ్యునిటీ అడవులు నుంచి కలపేతర ఉ 
త్పత్తుల సేకరణ, మొక్కల పెంపకం, వడ్రంగం మొదలగు 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


47 


ఇతర ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి. 

6. కరువు ప్రణాళిక; 

పర్యవేక్షణ, ఉపశమన, ప్రతిస్పందన చర్యలను 
పెంపొందించడం ద్వారా నంసిద్ధత, ప్రతిస్పందన 
ప్రయత్నాల ప్రభావాన్ని మెరుగుపర్నాలి. 

7. ప్రణాలిక: కరువు సమస్య పరిష్కారంలో రాష్ట్ర జాతీయ 
ఏజెన్సీల మధ్య సమర్థవంతంగా సమన్వయమే ప్రణాళిక 
మౌళిక లక్ష్యం. 

8. పంటభీమా: నీటి సరఫరా కొరత వల్ల పంటలు 
కొల్పోయి రైతులకు ఇచ్చే భీమా, సమగ్ర పంటల భీమా 
పథకాన్ని 1985 ఖరీఫ్‌ సీజనులో ప్రవేశపెట్టారు. 
వరదలు, కరువులు వంటి సహాజ విపత్తుల కారణంగా 
పంటను కోల్పోయిన రైతులకు ఆర్థిక సహకారం 
అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. దీనిని 
భారత సాధారణ భీమా సంస్థ దాని అనుబంధ సంస్థలు 
అమలు చేస్తాయి. ఈ పథకం ఆహార ధాన్యాలు, 
నూనెగింజల పంటలకు వర్తిస్తుంది. 

దీరకాలిక కరువు ఉపశమన చర్యలు: 


1. కమ్యూనిటీ అధారిత వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలను 
ఏర్పాటు చేసుకోవాలి. 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


48 


DISASTER MANAGEMENT 


2. వాటర్‌ షెడ్‌ కార్యక్రమాలను ప్రోత్సహించాలి. 

3. మొక్కలను నాటడం ద్వారా అడవుల విస్తీర్ణాన్ని 
పెంచాలి. 

4. కరువు పరిస్థితులను తట్టుకునే వరి, ఇతర పంట 
వంగడాలను సాగు చేయాలి 

5. కరువు పరిస్థితులలో ప్రత్నామ్నాయ పంటలను సాగు 
చేయాలి 

6. కరువు నిర్వహణలో కమ్యునిటీ సామర్థ్య నిర్మాణాన్ని 
పెంచాలి 

7. నీరు అధికంగా అవసరమయ్యే వ్యవసాయం, పశు 
పోషణకు తోడు ఇతర జీవనోపాధి మార్గాలను 
ప్రవేశపెట్టాలి. 


8. పంటలు,విత్తన భీమా పథకాలను ప్రోత్సహించాలి. 
భూపాతం 


శిలలు మృత్తికలు, కృత్రిమంగా నిపంబడిన ప్రదేశాలు 
లేదా. ఇవన్నీ కలిసిన పదార్థాలు ఉపరితలాలతో పాటు 
ఒక (ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వేగంగా లేదా 
నెమ్మదిగా పడిపోవడం, జారిపోవడం, ప్రవహించే విధంగా 
వాలును ఏర్పాటు చేసే పదార్థాల ఎగుడు మరియు దిగుడు 
చలనాన్ని భూపాతం అని అంటారు. 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


మానవ కారక విపత్తులు 


(MAN MADE DISASTERS) 


వాతావరణంలో మార్పులు, బుతువులు ఏర్పడటం, 
భూఅంతర్భాగంలో సర్దుబాట్లు వంటి అనేక కారణాల 
వల్ల సహజ విపత్తులు సంభవిస్తున్నాయి. వీటితో పాటు 
మనుగడ కోసం మానవుడు నిర్వహించే వివిధ ప్రత్యక్ష 
పరోక్ష కార్యలాపాల వల్ల సంభవించే విపత్తులను 
మానవకారక విపత్తులు అంటారు. ఉదా॥ రోడ్డు 
ప్రమాదాలు, అంటువ్యాధులు, అగ్నిప్రమాదాలు, 
రసాయన విస్ఫోటనాలు, యుద్దాలు, ఉగ్రవాద, పౌర 
సంఘర్షణ యుద్దాలు మొదలగునవి. 

ఈ విపత్తులు మానవుడి నిర్లక్ష్యం, తొందరపాటు వంటి 
అనేక కార్యకలాపాల వల్ల తక్షణమే లేదా నిదానంగా 
సంభవిస్తున్నాయి. సహజ విపత్తులతో పోల్చుకుంటే వీటి 
వల్ల ప్రమాదం ఎక్కువ అధిక సంఖ్యలో కర్బన 
రసాయనాలు ఉద్దారం చేయడం వల్ల భూగోళం నెమ్మదిగా 
వేడెక్కి ప్రపంచంలో ఉన్న మొత్తం మంచు కరగడం వల్ల 
సము(ద్ర మట్టం పెరిగే అవకాశముంది. మన 
పర్యావరణాన్ని చేజేతులా నాశనం చేసుకోవడం వల్ల 
మానవ కారక విపత్తులతో పాటు సహజ విపత్తులు 
సంభవించి తీవ్ర నష్టాన్ని కల్పిస్తున్నాయి. దీని వల్ల 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


49 


DISASTER MANAGEMENT 


ఆయు:ఫప్రమాణం తగ్గడం, ఆహార కొరత ఏర్పడటం, 
అంటువ్యాధులు ప్రబలడం వంటి అనేక దుష్పరిణామాలు 
సంభవిస్తాయి. 

కారణాలు: ఇవి రెండు రకాల చర్యల వల్ల 
సంభవిస్తున్నాయి. 

1. ప్రత్యక్ష చర్యలు 

ఈ చర్యల వల్ల నష్టం నేరుగా ఉంటుంది. ఉదాహరణకు 
రోడ్డు ప్రమాదాలు, ఉగ్రవాద, పౌర సంఘర్షణ, యుద్దాలు. 
ఈ విపత్తుల్లో మానవుడు ప్రత్యక్షంగా పాల్గొంటాడు. 
ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లుతుంది. 

2. పరోక్ష చర్యల వల్ల కలిగే నష్టం భవిష్యత్తులో ఉంటుంది. 
అడవులను నిర్మూలించడం, వల్ల వర్షాలు కురవకపోవడం, 
భూగర్భజలాలు, తగ్గిపోవడం, పంటలు దిగుబడి తగ్గి 
కరువు ఏర్పడటం, అధికంగా వెలువడుతున్న రసాయనాల 
వల్ల భూగోళం వేడెక్కడం, కాలుష్యం వల్ల ఆరోగ్య 
సమస్యలు తలెత్తడం, ఆయు: ప్రమాణం తగ్గిపోవడం 
వంటివి మానవుడి పరోక్ష చర్యల వల్ల సంభవిస్తాయి. 
మానవ కారక విపత్తులు - రకాలు: 

1. రోడ్డు ప్రమాదాలు: 

మానవ కారక విపత్తుల్లో రోడ్డు (ప్రమాదాలది ప్రథమ 
స్థానం. పెరిగిన వాహనాల సంఖ్య, అధిక వేగం, రోడ్డు 
భద్రతా నియమాలు పాటించకపోవడం వంటి చర్యల 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


వల్ల నిత్యం ఎన్నో రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి. 
వీటి వల్ల కొన్ని వేల మంది మరణించడంతో పాటు లక్షల 
మంది గాయపడి వికలాంగులుగా మారుతున్నారు. 2010 
సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన 5లక్షల రోడ్డు 
(ప్రమాదాల్లో 1,34, 513 మంది మరణించారు. 5 లక్షల 
కంటే ఎక్కువ మంది గాయపడ్డారు. ఎక్కువగా 25 నుంచి 
60 సంవత్సరాల మధ్య వయస్సులో వారే ప్రమాదాలకు 
గురవుతున్నారు. కాలినడకన వెళ్ళేవారు. ద్విచక్ర 
వాహనాలు (సైకిల్‌, బైక్స్‌) నడిపేవారు. ఎక్కువ సంఖ్యలో 
ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 
అధికంగా మరణాలకు కారణమవుతున్న వాటిలో రోడ్డు 
ప్రమాదాలు ప్రస్తుతం 95 స్థానంలో ఉన్నాయి. 2030 
నాటికి ఇవి 5వ స్థానంలోకి చేరతాయని అంచనా వేశారు. 
అందుకే ఐక్యరాజ్య సమితి 2011-20 దశాబ్దాన్ని రోడ్డు 
భద్రతపై చర్యల కోసం రోడ్డు భద్రత దశాబ్దంగా ప్రకటించి 
సభ్యదేశాలను 2020 నాటికి అన్ని రకాల రోడ్డు భద్రత 
చర్యలు తీసుకోవాలని సూచించింది. 

వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజెషన్‌ ప్రకారం ప్రపంచంలో రోడ్డు 
(ప్రమాదాల వల్ల అధిక ప్రాణనష్టం జరుగుతున్న దేశాల్లో 
భారత్‌ మొదటి స్థానంలో ఉంది. 

2. రైలు ప్రమాదాలు: 

1980 నుంచి వేశవ్యాప్తంగా జరిగిన రైలు ప్రమాదాల 
వల్ల దాదాపు 5వేల మంది మరణించారు. 25వేల మంది 
గాయపడ్డారు. రైలు పట్టాలు తప్పడం, రైళ్లలో మంటలు 
వ్యాపించడం వంటి వాటి వల్ల ప్రమాదాలకు గురవడం 
వల్ల 30 మంది మరణించారు. అలాగే 2002 ఫిబ్రవిరి 
27న అమ్మదాబాద్‌ నుంచి బయలుదేరిన సబర్మతి 
ఎక్స్‌ప్రెస్‌ గోద్రా వద్ద సంభవించిన అగ్ని (ప్రమాదంలో 
59 మంది కర సేవకులు సజీవ దహనమయ్యారు. 
దీంతో గుజరాత్‌లో చెలరేగిన అల్లర్ల వల్ల దాదాపు 1100 
మంది పైగానే మరణించారు. ఈ అల్లర్లపై జస్టిస్ట్‌ నానావతి 
కమీషన్‌, కె.జి. షా. కమిటీని నియమించారు. ఈ విధంగా 
దేశంలో అనేక రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. 


దేశంలో జరిగిన ప్రధాన రైలు ప్రమాదాలు: 

2013, ఆగస్టు 19న బీహర్‌లోని సహార్సా వద్ద 
దామరస్టేషన్‌లో రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాద ఘటనలో 
35 మంది మరణించారు. 


50 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


> 


DISASTER MANAGEMENT 


2012,జూలై5న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు వద్ద న్యూఢిల్లీ 
- చెన్నై ఎక్స్‌డ్రైెస్‌లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల 47 
మంది మరణించగా, 25 మంది గాయపడ్డారు. 


2012, 22న ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లా 
పెనుగొండ వద్ద హంపి ఎక్స్‌ప్రెస్‌, గూడ్స్‌రైలుకు ఢీకొన్న 
సంఘటనలో 35 మంది గాయపడగా 14 మంది 
మరణించారు. 


2012, మార్చి 20న ఉత్తరప్రదేశ్‌లోని మహామాయనగర్‌ 
జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో 15 మంది 
చనిపోయారు. రైల్‌ క్రాసింగ్‌ వద్ద జనంతో కూడిన 
మినివ్యాన్‌ను రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 


2010,మే 28న పశ్చిమబెంగాల్‌లో జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌ 
పట్టాలు తప్పి ఆగి ఉన్న ఢీకొనడంతో 170 మంది 
మరణించారు. 


2006 నవంబర్‌న పశ్చిమబెంగాల్‌లో జరిగిన రైలు 
ప్రమాదంలో 15 మంది గాయపడగా 40 మంది 
మరణించారు. 


2005 నవంబర్‌ 26న మహారాష్ట్రలోని రత్నగిరి వద్ద 
గల సొరంగ మార్గంలో రైలు ఇంజనుతో పాటు మొదటి 
ఐదు బోగీలు నలిగిపోవడం వలన 100 మందికి పైగా 
మరణించారు. 500 మంది గాయపడ్డారు. 


2005 అక్టోబర్‌ 29న ఆంధ్రప్రదేశ్‌లోని నల్లగొండ 
జిల్లాలోని వల్లిగొండ వల్ల రేపల్లె డెల్టా ప్యాసింజర్‌ పట్టాలు 
తప్పి ప్రమాదానికి గురైన ఘటనలో 100 మంది 
మరణించారు. 


1998 నవంబర్‌ 26న జమ్మూతావీ - సీల్దాహ్‌ ఎక్స్‌ప్రెస్‌, 
అమృత్‌సర్‌వద్ద మూగడు బోగీలు పట్టా తప్పిన ప్రమాద 
ఘటన 212 మంది మరణించారు. 

1997 జూలై 28న ఢిల్లీకి దగ్గరలో గల ఫరీదాబాద్‌ వద్ద 
కర్నాటక ఎక్స్‌ప్రెస్‌ మరియు హిమసాగర్‌ ఎక్స్‌ప్రెస్‌లు 
డీకొనడం వలన 12 మంది మరణించారు. 

3. విమాన ప్రమాదాలు: 


విమాన ప్రమాదాలను ముఖ్యంగా నాలుగు రకాలుగా 
విభజించారు. విమానాలు గుద్దుకోవడం, బలవంతంగా 
ల్యాండింగ్‌ సాంకేతిక కారణాలతో (క్రాష్‌ ఆవడం, 
ఆకాశంలో దారి కనిపించకపోవడంతో కొండలు, 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


గుట్టలను ఢీకొట్టం ఎయిర్‌ఫక్షర్థుకు 30-40కిలోమీటర్ల 
దూరం లోపల విమాన ప్రమాదాలు ఎప్పుడైనా, ఏ 
సమయంలోనైనా సంభవించవచ్చు. విమానాశ్రయం 
చుట్టుపక్కల ప్రాంతాలు చాలా దుర్భల స్థానాలు, మూసు 
టేకాఫ్‌ సమయంలో లేక ల్యాండింగ్‌ సమయంలోనే చాలా 
ప్రమాదాలు జరిగిన సందర్భాలున్నాయి. 


వీటితోపాటు విమానాలు కూలిపోవడం, పడవలు 
మునిగిపోవడం వంటి వాటివల్ల కూడా ఏటా వందల 
మంది మరణిస్తున్నారు. 1996 నవంబర్‌లో సౌదీ 
అరేబియాకు చెందిన విమానం ప్రమాదానికి గురై 
349మంది దుర్మరణం పాలయ్యారు. 1988లో 
అహ్మోదాబాద్‌ వద్ద జరిగిన విమాన ప్రమాదంలో 124 
మంది మరణించారు. 

4. అంటువ్యాధులు: (కమ్యూనికేబుల్‌ డీసీజెస్స్‌): మన 
చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచకపోవడం, 
దోమలు, ఈగలు పందులు, కుక్కలు వంటి అనేక 
వాహాకాల ద్వారా వ్యాధులు సోకిన వారి నుంచి వ్యాధికారక 
బ్యాక్టీరియా, వైరస్‌లు మనశరీరంలోకి (ప్రవేశించడం 
వల్ల అంటువ్యాధులు సంభవిస్తున్నాయి. దేశంలో దాదాపు 
30% మంది దారిద్ర్యరేఖకు దిగువన నివసిస్తున్నారు. 
సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, పరిశుభ్రమైన 
నీరు, ఆహారం అందకపోవడం వంటి కారణాల వల్ల 
అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. సురక్షిత లైంగిక 
సంబంధాలు లేకపోవడం వల్ల సుఖవ్యాధులు, ఎయిథ్స్‌ 
వ్యాపిస్తున్నాయి. 2001లో నమోదైన 2 మిలియన్ల 
మలేరియా కేసుల్లో 972 మంది మృతి చెందారు. వీటితో 
పాటు పోలియో, కుష్టువ్యాధి, క్షయ, కాలాఅజార్‌ వంటి 
అనేక వ్యాధులు సంభవిస్తున్నాయి. మలేరియా వల్ల 
ప్రపచంలో ఏటా 10 లక్షల మంది మరణిస్తున్నారు. 
ఆగ్నేయాసింయాలో ఏటా మలేరియా సోకుతున్న 2.5 
మిలియన్లలో 77% మంది భారత్‌లోనే ఉన్నారు. వీటితో 
పాటు అంటువ్యాధులు కాని గుండెపోటు, క్యాన్సర్‌, 
ఎయిడ్స్‌, డయాబెటిస్‌, వంటి అనేక వ్యాధుల వల్ల వేల 
మంది మృత్యువాత పడుతున్నారు. 

అమెరికాలో 2001 లో కొన్ని వేల మంది ఆంత్రాక్స్‌ 
బారిన పడ్డారు. దీనిని జీవ సంబంధం విపత్తులు 
(పూర్‌మ్యాన్‌ న్యూక్షియర్‌ బాంబ్‌) అంటారు. ఎందుకంటే 
ఇవి చాలా సులభంగా వ్యాప్తిస్తాయి. దారిద్ర్యరేఖకు దిగువన 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


51 


DISASTER MANAGEMENT 


ఉన్న ప్రజలు తగిన సౌకర్యాలు లేని (ప్రాంతాల్లో 
నివసించడం, అపరిశుభ్ర వాతావరణం, కాలుష్యం వల్ల 
త్వరితగతిన అంటువ్యాధులు సంభవిస్తాయి. 

ప్రపంచ వ్యాప్తాంగా 2010లో 1.24 మిలియన్ల మంది 
మలేరియా వ్యాధి వలన మరణించినట్లు వరల్డ్‌ మలేరియా 
రిపోర్ట్‌ -2011 (డబ్యూ. ఎం. ఆర్‌) పేర్కొంది. ఇది గతంలో 
అంచనా వేసిన దాని కంటే రెండింతలు ఎక్కువ. 1980 
నుంచి 2010 వరకు స్వీకరించిన సమాచారం ద్వారా 
నివేదిక రూపొందించారు. 2010లో భారత్‌లో 46,800 
మంది మలేరియాతో మరణించారని నివేదిక తెలిపింది. 


5. రసాయన విస్ఫోటనం ? 


పరిశ్రమలు, ఇతర రసాయనిక కార్యకలాపాలు 
నిర్వహిస్తున్న ప్రదేశాల్లో రసాయనాల సరైన నిర్వహణ 
లేకపోవడం వల్ల విస్ఫోటనాలు సంభవిస్తున్నాయి. దీంతో 
పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం, విషవాయువులు 
వెలువడటం వల్ల వేల మంది మరణిస్తునారు. 
ఉదాహరణలు: 

ఎ. భోపాల్‌ గ్యాస్‌ దుర్భటన: 

1984 డిసెంబర్‌ ౩న మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాలోని 
Union Carbide India Ltd (UCIL) అనే క్రిమిసంహారక 
మందుల ఫ్లాంట్‌లో తలెత్తిన విస్ఫోటనం వేల మందిని 
పొట్టన పెట్టుకుంది. ఈ సంఘటనలో వెలువడిన 40 
టన్నుల Methyle Isocyanate (MIC) అనే 
విషవాయువు వల్ల ఊపిరాడక దాదాపు 3000 కంటే 
ఎక్కువ మంది మరణించారు 5 లక్షలకు పైగా 
గాయపడటం వికలాంగులుగా మారడం జరిగింది. దీని 
ప్రభావం వల్ల తర్వాత కాలంలో కూడా చాలామంది 
మరణించారు. 

బి. 35595 అణు విస్ఫోటనం: 

1986లో ఏప్రిల్‌ 26న ఉక్రెయిన్‌ (రష్యా)లోని 35595 
అణువిద్యుత్‌ కర్మాగారంలో సంభవించిన ప్రమాదం వల్ల 
56 మంది అక్కడిక్కడే మృతి చెందారు. వాతావరణంలో 
కలిసిపోయిన రేడియోధార్మికత వల్ల ఆ ప్రాంతంలో 
వేలవుంది మరణానికి ఈ నంవుటన వరోక్ష 
కారణమైంది. 

సి. హిరోషిమా అణుబాంబు దాడి: 


రెండో ప్రపంచ యుద్ధకాలంలో 1945 ఆగస్టు 6,9 తేదీల్లో 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిపై అమెరికా వారు వేసిన 
అణుబాంబు వల్ల హిరోషిమాలో 66వేల మంది, 
నాగసాకిలో 39వేల మంది మరణించారు. ఈ 
సంఘటనతో ఆప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల 
వరకు జీవరాశి. మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 
హిరోషిమాపై వేసిన బాంబు పేరు లిటిల్‌బాయ్‌, నాగసాకిపై 
వేసిన బాంబు పేరు ఫ్యాట్‌ మ్యాన్‌ 

6. అగ్ని ప్రమాదాలు: 


మంటలు వ్యాపించడం, రసాయనాలు ఒలికిపోవడం, 
విద్యుత్‌ షాట్‌నర్య్యూట్‌ వల్ల అగ్ని ప్రమాదాలు 
సంభవిస్తాయి. దట్టమైన అడవులు, ఆసుపత్రులు, 
షాపింగ్‌మాల్స్‌, పరిశ్రమలు, కార్యాలయాలు వంటి 
ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా సంభవిస్తాయి. సరైన భద్రతా 
(ప్రమాణాలు పాటించపోవడం, మంటలు ఆర్పే సాధనాలు 
అందుబాటులో లేకపోవడం వల్ల వీటి తీవ్రత మరింత 
ఎక్కువగా ఉంటుంది. అడవుల్లో అగ్ని ప్రమాదం 
సంభవించడం వల్ల వేల సంఖ్యలో జీవరాశి మరణిస్తుంది. 
పెద్ద మొత్తంలో వృక్ష సంపద నాశనమవుతుంది. అటవీ 
ఉత్పత్తులు లభించవు. దీని వల్ల అడవలపై ఆధారపడిన 
వారికి ఉపాధి కరువవుతుంది. అక్క జీవన వైవిధ్యం 
దెబ్బతింటుంది. 

ముఖ్యమైన అగ్ని ప్రమాదాలు : 

2012 సెస్టెంబర్‌ 5న తమిళనాడులోని శివకాళి 
(బాణాసంచా తయారీకి ప్రసిద్ధిలో సంభవించిన అగ్ని 
ప్రమాదంల 52 మంది మరణించారు. ఇక్కడ ప్రతి 
సంవత్సరం ప్రమాదాలు సంభవించడం పదుల సంఖ్యలో 
కార్మికులు చనిపోవడం జరుగుతుంది. 

2011 డిసెంబర్‌లో కలకత్తాలోని ఓ (పైవేటు ఆసుప్రతిలో 
జరిగిన అగ్ని ప్రమాదంలో 73 మంది మరణించారు. 


2006035 10న మీరట్‌లో జరిగినవిద్యుత్‌ ప్రమాదం 
వలన 64 మంది మరణించారు. 


2004 జూలై 16న తమిళనాడు రాస్ట్రం కుంబకోణంలోని 
ఓ (పైవైటు పాఠశాలలో సంభవించిన అగ్ని ప్రమాదం 
వల్ల 91 మంది మరణించారు 

5. 1995 డిసెంబర్‌ 28న హర్యానాలో ఓ పాఠశాల 


కార్యక్రమంలో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల 425 మంది 
మరణించారు. 


DISASTER MANAGEMENT 


(ప్రపంచ వ్యాప్తంగా అధిక సంఖ్యలో మరణాలకు 
కారణమవుతున్న అంశాలు వాటి వివరాలు 


అంశం శాతం 
1. Heart Disease 12.2 
2. Cerebrovascular Disease 9.7 
3. Lower repiratory infections 7.0 


4. Chronic Obstructive pulmonary 51 


Disease 
5. Diarrhoeal Disease 3.6 
6.HIV/AIDS 3.5 
7. tuberculosis 2.5 


8. Trachea, bronchus, lung cancers 
2.3 


9. Road traffic injuries 2.2 


10. Prematurity and low birth weight 
2.0 


7. ఉగ్రావాదం, నక్సలిజం: 
ప్రపంచంలో అన్ని విపత్తుల కంటే ఉగ్రవాదం అతి 


భయంకరమైంది. రాజ్యాలు, ఆస్తులు, పదవులు, మతాలు, 
ఇతర కారణాల వల్ల మనుషులను చంపుకోవడం 
అనాదిగా వస్తున్నా గత శతాబ్ద కాలంలో ఉగ్రవాదం 
వేళ్లూనుకుంది. ఆత్మాహుతిదాడులు, బాండు పేలుళ్ళు, 
కాల్పులు వంటి దుశ్చర్య వల్ల పొంసాకాందకు 
పాల్పడుతున్నారు. భారత్‌లో ప్రధానంగా ఢిల్లీ, 
ముంబాయి. హైదరాబాద్‌, పూణె, బెంగళూరు, కలకత్తా. 
అహ్మదాబాద్‌, జైపూర్‌, వారణాసి, అస్సాం వంటి 
మెట్రోపాలిటన్‌ నగరాల్లో ఉగ్రవాదులు దాడులకు 
పాల్పడుతున్నారు. షాపింగ్‌ మాల్స్‌, ఆసుపత్రులు, 
హోటలు వంటి రద్దీ ప్రాంతాలే లక్ష్యంగా బాంబులు, 
కాల్పుల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఇవి 
ముంబాయి నగరంలో ఎక్కువగా జరుగుతుంటాయి. 
దేశంలో గత 10 సంత్సరాల్లో దాదాపు 1500 మంది ఉ 
(గ్రవాదాలు దాడికి బలయ్యారు. 


దేశంలో ముఖ్యమైన బాంబు దాడులు: 
సం॥ ప్రదేశం మరణాలు 
1993 మార్చి12 ముంబాయి 257 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


2003 ఆగస్ట్‌25 ముంబాయి 50 


2006 222311 ముంబాయి 209 
2008 నవంబర్‌26 (తాజ్‌ ఒబెరాయ్‌ 172 


నారిమన్‌) 


2001 జూలై18 ముంబాయి 26 
2010 ఫిబ్రవరి13 పూణె 17 
2005 అక్టోబర్‌29 న్యూఢిల్లీ 62 
2002 సెప్టెంబర్‌24 గాంధీనగర్‌ 84 
2006 సెప్టెంబర్‌8 మాలేగావ్‌ 40 
మహారాష్ట్ర 
2007 ఫిబ్రవరి 19 సంర్లౌతా 66 
ఎక్స్‌ప్రెస్‌ 
2007 ఆగస్టు25 హైదారబాద్‌ 42 
2008 313 జైపూర్‌ 68 
2008 జూలై26 అహ్మోదాబాద్‌ 57 
2008 అక్టోబర్‌30 అస్సాం 77 
2008 అక్షోబర్‌21 ఇంఫాల్‌ 
2008 సెప్టెంబర్‌ 18 న్యూఢిల్లీ 26 
2006 మార్చి వారణాసి 20 
2011 జూలై దలాల్‌స్ట్రీట్‌ 26 
ముంబై 


జమ్మూకాశ్మీర్‌, చత్తీస్‌ఘడ్‌, బీహర్‌, ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా, 
మధ్య(ప్రదేశ్‌,రాష్టాల్లో నక్సలిజం లేదా దాడుల్లో కొన్ని 
వేలమంది జవానులు, పోలీసులు, సామాన్య ప్రజానీకం 
ప్రాణాలు కోల్పోతుంటారు. కారణాలేమైనా దీనివల్ల ఏటా 
కొన్ని వేల మంది మరణిస్తున్నారు. 2004లో 
చత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ జిల్లాలో నక్సలైట్ల చేతిలో 50 
మంది పోలీసులు, 800మంది గ్రామస్తులు మృతి 
చెందారు. 2010 దంతెవాడ జిల్లాలో జరిగిన కాల్పుల్లో 
44, పశ్చిమబెంగాల్‌లో 148 మంది మరణించారు. 
2010 లో జరిగిన మరో సంఘటనలో దంతెవాడలో 
76 మంది మృతిచెందారు. 2009 లో నక్సలైట్ల 
ఏరివేయడానికి భారతప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ గ్రీన్‌ 
హంట్‌ లో 126 మంది పోలీసులు 90 మంది నక్సలైట్లు 
చనిపోయారు. 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


53 


DISASTER MANAGEMENT 


8. యుదాలు : 
(a) 


పూర్వకాలం నుంచి రాజ్యాల కోసం యుద్దాలు 
జరుగుతున్నా ఆధునిక కాలంలో చాలా దేశాలు 
స్వాతంత్ర్యం, ఆధిపత్యం కోసం, యుద్దాలు చేయాల్సి 
వచ్చింది. ఇవి కూడా అతి పెద్ద విపత్తులే అమెరికా 
యుద్ధం, (pos విప్లవం, రష్యా యుద్ధం. రెండవ 
ప్రపంచయుద్దాలు, భారత్‌-పాక్‌ యుద్దాలు, భారత్‌-చైనా 
యుద్దాలు, అమెరికా - ఇరాక్‌ యుద్దాలు వీటికి ఉ 
ఈయుధ్దాల్లో కొన్ని కోట్ల మంది 
మరణించారు. రెండో ప్రపంచ యుద్ధంలోనే అన్ని దేశాల్లో 
కలివి దాదావు 6కోట్ల కంటే ఎక్కువ మంది 
మరణించారు. భారత్‌ పాక్‌ మధ్య 1999లో జరిగిన 
కార్గిల్‌ యుద్ధంలో 527 భారత్‌ సైనికులు, 453 పాకిస్తాన్‌ 
సైనికులు మరణించారు. దీంతోపాటు 1965, 1971లో 
భారత్‌ పాక్‌ యుద్దాల్లో దాదాపు 2500 మంది పాక్‌ 
సైనికులు మరణించారు. 2003 లో అమెరికా - ఇరాక్‌కు 
జరిగిన యుద్ధంలో 24వేమంది అమెరికా, 28వేల మంది 
ఇరాక్‌ సైనికులు మరణించారు. ఇరాక్‌ అధిక సంఖ్యలో 
మారణాయుధాలు కలిగి ఉందనే ఉద్దేశ్యంతో అమెరికా 
యుద్దానికి దిగింది ఈ యుద్ధంలోనే Weapons of 
mass destruction అనే పదం వాడుకలోకి వచ్చింది. 
వీటితోపాటు అధిపత్యపోరు, రాజకీయాలు, కక్ష్యల వల్ల 
వాత్యలు, ఆత్యాచారాలు, వంటి అసాంటీంక 
కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. దీంతో మానవుడు 
తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు. 


దాహరణలు . 


9. తొక్కిసలాట: 

తొక్కిసలాట అనే పదం ఆకస్మాత్తుగా ప్రజా సముహాం 
రద్దీలో తోపులాట జరిగినప్పుడు ఊపిరాడకపోవటం, 
కాళ్లతో తొక్కడం వల్లనూ జరుగుతుంది. దీని వలన జన 
సమూహం గాయాలపాలవుతారు. 

కారణాలు: 

తొక్కిసలాట నంభుటనలు సామాజిక సాంన్యృతి 
కార్యకలాపాలలో ఎక్కువగా సంభవిస్తాయి. అవి వినోద 
ప్రదేశాలు ప్రజలు నడిచే స్థలాలు ఆహార సరఫరా 
ఊరేగింపులు, ప్రకృతి విధ్వంసాలు, విద్యుచ్చక్తి విఫల 
మతపరమైన సంఘటనలు, మతేతర సంఘటనలు, అగ్ని 
ప్రమాదాలు, దొమ్మీలు, క్రీడా సంఘటనలు, వాతావరణ 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


| 


సంబంధమైనవిగా విభజిస్తారు. 


10. గని విపత్తులు: 


1965 గనుల చట్టం ప్రకారం గనుల తవ్వకాల్లో అనుకోని 
దుర్భటనలు జరిగి, పదిమందికి పైగా మృతి చెందినప్పుడు 
దానిని గని విపత్తుగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 
ప్రతి సంవత్సరం కొన్ని వేలమంది కార్మికులు గనుల 
తవ్వకాల్లో మరణిస్తున్నారు. భారతదేశంలో అతిపెద్ద గని 
ప్రమదం 1975లో సంభవించింది. So గనుల 
తవ్వకాల్లో అకస్మాత్తుగా, నీరు రావడంతో 375 మంది 
కార్మికులు దుర్మరణం చెందారు. 

కారణాలు: 

భూగర్భ గనుల్లో పైకప్పులు పడిపోవడం 

గనుల్లో పిల్లర్లు కుప్పకూలడం 

ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో సైడ్‌వాల్‌ కూలడం 

రోప్‌వే తాడు తెగిపోవడం 

గనిలో మంటలు చెలరేగడం 

పేలుడు సంభవించడం 

భూగర్భంలో నీళ్లు రావడం 

గనుల్లో పేలుడు 

కరెంట్‌ లేకపోవడంతో ప్రమాదాలు 

మానవ కారక విపత్తుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు 
1. మానవ కారక విపత్తులను నివారించడం మానవుడి 
ప్రాథమిక బాధ్యత. ఇది మన విచక్షణపై ఆధారపడి ఉ 
ంటుంది. సమాజ (శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రతి 
ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగడం వల్ల మానవ కారక 
విపత్తులను పూర్తిగా నివారించవచ్చు. 

2. అధిక సంఖ్యలో పెరిగిపోతున్న వాహానాలు వాటిని 
సరిగా వినియోగించక పోవడం, అధిక వేగం, వాతావరణ 


54 


DISASTER MANAGEMENT 


కారణాల వల్ల గత దశాబ్ద కాలంలో కొన్ని కోట్ల మంది 
మరణించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం, 
వాహనాలను తగిన జాగ్రత్తలతో ఉపయోగించడం వల్ల 
రోడ్డు (ప్రమాదాలను దాదాపు నివారించవచ్చు. 

3. పరిశ్రమలు, నివాస ప్రాంతాలు, షాపింగ్‌మాల్స్‌, ఎక్కువ 
జన సందోహం ఉండే ప్రాంతాల్లో తగిన భద్రతా 
ప్రమాణాలు పాటించడం వల్ల అగ్ని ప్రమాదాలను 
ఆరికట్టవచ్చు. పరిశ్రమలను జనావాసాలకు దూరంగా 
నిర్మించడం, అన్నిరకాల భద్రతా ప్రమాణాలు కలిగిన 
వన్తువులు ఉవయోగించడం వల్ల రసాయన 
విస్పోటనాలను నివారించవచ్చు. 

4. వాతావరణ కాలుష్యాన్ని నివారించడం, పరిశుభ్రత 
కలిగిన పరిసరాలు, ఆహారం కలిగి ఉండటం వల్ల 
అంటువ్యాధంలు, ఇతర ఆరోగ్య సమస్యలను 
నివారించవచ్చు. 

5. అడవులను వరిరక్షించడం, జీవ వైవిధ్యాన్ని 
కాపాడటంతో వాతావరణ సమతుల్యత సాధించడం వల్ల 
కరువు వంటి విపత్తులను నివారించవచ్చు. 

6. విచక్షనా జ్ఞానంతో ఆసాంఘిక కార్యకలాపాలను 
విడనాడటం వల్ల ఉగ్రవాదం వంటి క్రూర చర్యలను 
నివారించవచ్చు. సులభంగా ఆయుధాలు, ఇతర పేలుడు 
పదార్థాలు అందుబాటులో ఉంచడం వల్ల ఉగ్రవాదం 
పెరిగిపోతోంది. 

7. ఇతర దేశాలతో సత్సంబంధాలను నెలకొల్పుకోవడం 
వల్ల యుద్దాలు చేయాల్సిన అవసరం ఉండదు. 
టొర్నడోలు 

స్పానిచ్‌ బాషలో “ట్రొనడా” నుంచి 5” ఏర్పడింది. 
ఆ భాషలో ట్రొనడా అంటే “ఉరుముల తుఫాను” అని 
అర్థం. 

“'క్యుములోనింబస్‌” మేఘాన్ని నిటారుగా భూమి ఉ 
పరితలంతో కలుపుతూ ఏర్పడ్డ “తీవ్రమైన సుడిగాలి'ని 
'టొర్నడో” అంటారు. కొన్ని అరుదైన సందర్భాలలో ఇది 
క్యుములస్‌ మేఘం మట్టం నుండి కూడా ఏర్పడవచ్చు. 
అభివృద్ధి పరచిన “ప్యూజిటా” సేల్‌ 

టొర్నడోల వల్ల సంభవించిన విధ్వంసం ఆధారంగా 
వాటిని వర్గీకరించేందుకు గాను శాస్త్రవేత్తలు 2007 
ఫిబ్రవరి మొదటి తేది నుండి అభివృద్ది పర్చిన పుజిటా 
స్కేలు ను ఉపయోగిస్తున్నారు. 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


DISASTER MANAGEMENT 


భారతదేశంలో 
విపత్తు నిర్వహణ వ్యవస్థ 
(DISASTER MANAGMENT 
IN INDIA) 


భూమ్మీద జీవం ప్రస్థానం మొదలైన్సటికి నుంచి ప్రకృతి 
వైపరీత్యాల ధాటికి అనేక జీవరాశులు మట్టిలో 
కలిసిపోయాయి. మానవుడు అధిక సాంకేతికతను 
అందిపుచ్చుకున్నప్పటికి విపత్తులను ఎదుర్కోవడంలో 
విఫలమవుతూనే ఉన్నాడు. ఈ విపత్తులను సంపూర్ణంగా 
నివారించలేకపోయిన్పటికీ ఓ సమగ్రమైన వ్యవస్థను అంటే 
ముందుగానే హెచ్చరించే సాంకేతిక, ప్రత్యేక ప్రతిపత్తి 
కలిగిన సంస్థలు, త్వరితగతిన స్పందించే మానవ 
వనరులను ఏర్పరుచుకున్నట్లయితే వాటి బారి నుండి 
బయటపడవచ్చు. 

విపత్తులకు సంబంధించిన గణాంకాలు : 

రెడ్‌క్రాస్‌, రెడ్‌క్రిసెంట్‌ సొసైటీ విడుదల చేసిన ప్రపంచ 
విపత్తు నివేదిక, 2010 (వరల్డ్‌ డిజాస్టర్‌ రిపోర్టు, 2010) 
ప్రకారం 2000-2009 మధ్యకాలంలో విపత్తుల బారిన 
పడిన వారిలో దాదాపు 85% మంది ఆసియాకు 
చెందినవారే ఉన్నారు. 


2011లో ప్రకారం యుయన్‌ఐఎస్‌డిఆర్‌(యునైటెడ్‌ నెషన్స్‌ 
ఇంటర్‌నేషనల్‌ స్టాటాజిఫర్‌ డిజాస్టర్‌ రెడ్యుకేషన్‌) 
దక్షిణాసియా, తూర్పు ఆసియా, పసిఫిక్‌ దేశాల్లో దాదాపు 
90% మంది ప్రజలు వరదల బారిన పడుతున్నారు. 


55 


> 


దక్షిణాసియా దేశాల్లో భారత్‌, బంగ్లాదేశ్‌ దేశాలు అధికంగా 
విపత్తుల బారిన పడుతున్నాయి. మనదేశంలో ఏటా 
దాదామ 200 విలియన్‌ వుంది వరదలకు 
గురవుతున్నారు. 

భారతదేశంలో బిల్లింగ్‌ మెటీరియల్‌ టెక్నాలజీ ప్రమోషన్‌ 
కౌన్సిల్‌ (బియంటిపిసి) తయారుచేసిన vuinerability 
Atlas ప్రకారం 58% భూకంపాలు, 12% (40 
మిలియన్‌ హెక్టార్లు ) వరదలు, 5700 కి.మీ. మేర 
తుఫానులు , సునామీల బారిన పడుతోంది. సాగవుతున్న 
భూమిలో 68% భూభాగం కరువు బారిన పదుతుంది. 


ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం 1996-2010 
మధ్యకాలంలో సంభవించిన విపత్తుల వల్ల దేశ జీడీపీలో 
2% భూభాగం కరువు బారినపడుతుంది. 


2001లో భుజ్‌ భూకంపం, 2004లో హిందూ 
మహాసముద్రంలో వచ్చిన సునామీ, 2005లో కాళ్ళీర్‌ 
భూకంపం, 2008లో కోసీ వరదలు, 2009లో 
ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలో వరదలు, 2010లో ఉ 
త్తరాఖండ్‌లో వచ్చిన వరదల వల్ల ఆయా రాష్ట్రాలకు 
దాదాపు 80వేల కోట్ల రూపాయాలు నష్టం వాటిల్లింది 
ఇది 2005 -2010లో మధ్యకాలంలో విపత్తులకు 
కేటాయించిన నిధుల (21,333కోట్లు) కంటే నాలుగు 
రెట్లు ఎక్కువ. 

1990-2000 దశాబ్దాల కాలంలో ఏటా విపత్తుల 
బారినపడి 4344 మంది మరణిస్తున్నారు. దాదాపు 30 
మిలియన్‌ల మంది ప్రభావితులైనారు. 


1989లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 190-2000 
దశాబ్దాన్ని (ఇంటర్‌నేషనల్‌ డికెడ్‌ ఫర్‌ న్యాచురల్‌ డిజాస్టర్‌ 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


రెడ్యుకేషన్‌) అంతర్జాతీయ విపత్తుల నివారణ దశాబ్దంగా 
(ప్రకటించింది. అప్పటి నుంచే అన్ని దేశాలు విపత్తులను 
ఎదుర్కోవడానికి ప్రణాళికలను రూపొందించడం. 
ప్రారంభించాయి. 1999లో ఒరిస్సాలో సంభవించిన 
సూపర్‌ సైక్లోన్‌, 2001లో భుజ్‌ లో సంభవించిన 
భూకంపం తీవ్రతను చూస్తే విపత్తుల నివారణకు ఒక 
సమ(గమైన వ్యవస్థ అవసరమని తెలుస్తుంది. 
భారతదేశం, ఇండోనేషియా, శ్రీలంక వంటి దేశాలపై 
2004, డిసెంబరు 26న సునామీ విరుచుకుబడి వేలాది 
మంది ప్రాణాలు, ఆస్తులను బలి తీసుకుంది. ఈ దారుణం 
అనంతరం మానవ తప్పిదాలు, (ప్రకృతి వైపరీత్యాల వల్ల 
తలెత్తే ఆపదలను సమర్థవంతంగా ఎదుర్శొని,సహాయ 
పునరావాస చర్యలు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర స్థానిక 
స్థాయిల్లో ఒక సమగ్రమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని 
భారత ప్రభుత్వం నిర్ణయించయిడం జరిగింది. 1999 
ఒరిస్సా సూపర్‌ సైక్లోన్‌ తర్వాత సంస్థాగత ఏర్పాట్లను 
సూచించడానికి ఓ ఉన్నతాధికార కమిటీని ఏర్పాటు 
చేశారు. ఈ కమిటీ ఒక రోడ్‌ మ్యాప్‌ (నేషనల్‌ డిజాస్టర్‌ 
(ఫెమ్‌ వర్క్‌ను తయారు చేసింది. ఆ తర్వాత “జాతీయ 
విపత్తు నిర్వహణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 
ఈ బిల్లును భారత పార్లమెంట్‌ 2005, డిసెంబరు 12న 
ఏకగ్రీవంగా ఆమోదించింది. 

జాతీయ విపత్తు నిర్వహణ చట్టం - 2005: 

ఇది జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005గా 
డిసెంబరు 23 నుంచి అమలులోకి వచ్చింది ఈ చట్టంలో 
భాగంగా ఆపత్సమయ నిర్వహణకు ప్రధానమంత్రి 
అధ్యక్షుడిగా నేషనల్‌ డిజాస్టర్‌ మెనేజ్‌మెంట్‌ అథారిటీ 
(ఎన్‌డియంఎ)ని NINA మంది సభ్యులతో ఏర్పాటు 
చేశారు. దీనికి ఉపాధ్యక్షుడిగా. కేబినెట్‌ హోదాలోని 
మంత్రిని నియమిస్తారు. మొదటి ఉపాధ్యక్షుడు భారత 
సైనిక దళాల మాజీ ప్రధానాధికారి ఎన్‌.సి. విజ్‌., 
ఇందులోని సభ్యులు విపత్తులకు లోనయ్యే రాష్టాలల్లో 
పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తారు. విపత్తుల నిర్వహణలో 
అత్యంత నిపుణులైన వారి సలహాలను సూచనలు 
తీసుకుంటారు. అత్యాధునిక సాంకేతికతో ఈ సంస్థను 
ఏర్పాటుచేశారు. ఎటువంటి విపత్తులనైనా సమర్థవంతంగా 
ఎదుర్మోగల సంస్థాగా యంత్రాంగాన్ని రూపొందిస్తారు. 


ఈ చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడిన సంస్టలు : 
ప్‌ థ 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


56 


DISASTER MANAGEMENT 


1. నేషనల్‌ డిజాన్సర్‌ మెనేజ్‌మెంట్‌ అథారిటీ 

(యన్‌డియంఎ) 

2. నేషనల్‌ ఎక్స్‌క్యూటివ్‌ కమీటీ(యన్‌ఇసి) 

3. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మెనేజ్‌మెంట్‌ 

(యన్‌ఐడియం) 

4. నేషనల్‌ డిజాస్టర్‌ రెస్‌పాన్స్‌ ఫోర్స్‌ (యన్‌డి ఆర్‌ఎఫ్‌) 

5. నేషనల్‌ డిజాస్టర్‌ మెటిగేషన్‌ షాండ్‌ (యన్‌డియం 

ఎఫ్‌) 

6. నేషనల్‌ డిజాస్టర్‌ రెస్‌పాన్స్‌ పౌండ్‌ (యన్‌డిఆర్‌ఎఫ్‌) 

7. స్టేట్‌ డిజాస్టర్‌ మెనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎస్‌డియంఎ) 

8. డిస్టిక్‌ డిజాస్టర్‌ మెనేజ్‌మెంట్‌ అథారిటీ (డిడియంఎ) 
ఫిచర్స్‌ 

1. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ 

(యన్‌డియం ఎ) 

బొమ్మ 

జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థను తొలుత 

2005మ 80న ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పాటు 

చేశారు. విపత్తు నిర్వహణ చట్టం 2005 అమల్లోకి వచ్చిన 

తరువాత చట్టంలోని సెక్షన్‌ 3(1) ప్రకారం ఎన్‌డిఎంఎను 

2006 సెప్టెంబర్‌ 27న ప్రధానమంత్రి అధ్యక్షునిగా, మరో 

తొమ్మిది మంది సభ్యులతో లాంఛనంగా ఏర్పాటు చేయడం 

జరిగింది. సభ్యులలో ఒకరు వైస్‌ చైర్మన్‌గా బాధ్యతలు 

నిర్వర్తిసారు. 

ఎన్‌డీఎంఎ విధులు; 

1. విపత్తు నిర్వహణకు సంబందించిన విధి విధానాలు, 

పథకాలు రూపొందించడం. 

2. జాతీయ విపత్తు ప్రణాళికను ఆమోదించడం. 


3. విపత్తు నిర్వహణకు రూపొందించిన ప్రణాళిక 
అమలయ్యేలా చూడటం, సమన్వయం కలిగి ఉండటం 
4. ఇతర మంత్రిత్వ శాఖలు రూపొందించిన విధానాలను 
పరిశీలించి ఆమోదించడం, విపత్తు నివారణ, ఉపశమనం 
కలిగించడంలో వాటికి సూచనలు చేయడం. 

5. రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఎస్‌డిఎంఎలకు మార్గరదర్శకాలు 
రూపొందించడం, సూచనలు చేయడం 

6. విపత్తులను ఎదుక్కోడానికి కావల్సిన నిధుల కోసం 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


సిఫార్సులు చేయడం. 

7. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ 
నిర్వహణకు కావాల్సిన విధివిధానాలు రూపొందించడం. 
8. విపత్తుల్లో భారీగా నష్టపోయిన పొరుగు దేవాలకు 
కేంద్ర ప్రభుత్తానుసారం సహాయం అందించడం “ప్రజలు 
ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యంతో 
ఆవత్సమయలలో త్వరగా స్పందించి ఉపశమనం 
కలిగించగల వ్యవస్థను ఏర్పాటు చేసి, అత్యాధునిక 
సాంకేతికతను సాధించి విపత్తులు లేని భారతదేశాన్ని 
నిర్మించాలనేది ఎన్‌డియంఎ విధానం”. 

విపత్తు నివారణకు తీసుకున్న చర్యలు: 

1994మే లో యోకోహోమా సందేశం విపత్తు నివారణ 
ఉండాలని చెప్పింది. భారతదేశంలో పదవ పంచవర్ష 
ప్రణాళికలో విపత్తుల గురించి సమగ్రమైన అధ్యాయాన్ని 
చేర్చారు. దీనిలో ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే 
విపత్తులు సంభవించినప్పుడు ఉపశమనం కలిగిస్తే లాభం 
లేదు. వాటిని నివారించే మార్గాలు అన్వేషించాలని 
సూచించారు. యుయన్‌డిపి (యునైటెడ్‌ నేషన్‌ డెవలప్‌ 
మెంట్‌ ప్రోగ్రామ్‌,యుఎస్‌ఎఐడి (యునైటెడ్‌ స్టాటస్‌ 
ఎంజెన్పీవర్‌ ఇంటర్‌నేషనల్‌ దెవలవ వుంటా), 
యూరోపియన్‌ యూనియన్‌ సహాయంతో విపత్తులకు 
గురవుతున్న 17 రాష్టాలల్లోని 169 జిల్లాల్లో డిజాస్టర్‌ 
రిస్క్‌ మెనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ని ప్రారంభించారు. దీనిలో 
భాగంగా గ్రామ పంచాయితీల భాగస్వామ్యంతో విపత్తు 
సమయంలో త్వరగా స్పదించి, ప్రథమ చికిత్స 
అందించడం, ఉపశమనం కలిగించడం, ఆశయం 
కల్పించడంలో ప్రావీణ్యం కలిగిన ప్రత్యేక బృందాలను 
తయారు చేస్తారు. ఇప్పటికే 82 జిల్లాల్లో, ఎంపిక, చేసిన 
1046 గ్రామ పంచాయిల్లో దాదాపు 29000 మందికి 
శిక్షణనిచ్చారు. దీంతో పాటు 18000 ప్రభుత్వ సంస్థలు, 
865 ఇంజనీర్లు, 425 ఆర్మిటెక్ట్‌ లకు శిక్షణ నిచ్చారు. 
1. విపత్తులపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి జాతీయ 
స్థాయిలో Awareness Generation Campaign ను 
ప్రారంభించారు. 

2. బన్‌స్టేషన్లు, రైల్వేసస్ట్రషన్లు, ఎయిర్‌ పోర్ట్‌లు 
పోస్టాఫీసులు, ఆస్పత్రులు, పాఠశాలలు, వాణిజ్య 
సముదాయాల్లో ఎలక్రానిక్స్‌ మీడియా ద్వారా అవగాహన 
కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


57 


DISASTER MANAGEMENT 


8. విద్యార్థుల్లో అవగాహన కలిగించడానికి, 8, 9 
తరగతుల సోషల్‌ స్టడీస్‌లో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ 
ఎడ్యుకేషన్‌ (నిబిఎస్‌ఇ) వారు వివత్తులను ఒక 
పాఠ్యాంశంగా చేర్చారు. 

4. రాష్ట్రాలు విపత్తులను ఎదుర్కొవడానికి తగిన 
ప్రణాళికలను ఏర్పరుచుకోవడానికి కావల్సిన 
సమాచారంతో వివిధ సంస్థలు, నిపుణులు రూపిందించిన 
సమగ్ర సమాచారాన్ని అన్ని రాష్ట్రాలకు దాదాపు పదివేల 
పేజీల్లో అందిస్తున్నారు. 

5.విపత్తులు సంభవించినప్పుడు త్వరగా స్పందించి దాని 
తీవ్రతను తగ్గించడానికి 8 బెటాలియన్‌లలో 144 ప్రత్యేక 
బృందాలను ఏర్పాటు చేసి వారికి తగిన శిక్షణ నివ్వాలని 
పేర్కొన్నారు. 

6. ప్రత్యేకంగా, పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన వ్యక్తులు, 
అన్ని సదుపాయాలున్న 200 బెడ్ల మొబైల్‌ ఆసు ప్రతిని 
ఏర్పాటు చేశారు. 

7. సమగ్ర సమాచారాన్ని కలిగి ఉన్న వెబ్‌ ఆధారిత 
ఇండియా డిజాస్టర్‌ రీసోర్స్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. 
దీనిలో విపత్తులను ఏలా ఎదుర్శోవాలి, ఏయే చర్యలు 
తీసుకోవాలి వంటి సమగ్ర, సమస్థ సమాచారం ఉ 
ం౦టుంది. 

8. ఆపత్సమయాల్లో తక్షణమే స్పదించడానికి నేషనల్‌ 
ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌/ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. 
దీనిలో అన్ని రకాల సమాచార మాధ్యమాల ద్వారా 
శాటిలైట్‌లు, (జిపిఎస్‌) ఆయా రాష్ట్రాల విపత్తు నిర్వహణ 
కేంద్రాలకు అనుసంధానం చేసి ఉంటారు. జిఐఎస్‌ ఉ 
పయోగించి “నేషనల్‌ డెటాబెస్‌ ఫర్‌ డిజాస్టర్‌ మెనేజ్‌మెంట్‌ 
(ఎన్‌డిడియం) ఏర్పాటు చేశారు. 


9. రూ. 2457 కోట్లతో అగ్ని ప్రమాద సర్వీసులను 
బలోపేతం చేశారు. 


10. భారతదేశంలో దాదాపు 1.3 మిలియన్‌ హోంగార్డు 
వ్యవస్థ ఉంది దీనిని బలోపేతం చేసి అన్ని రకాల విపత్తుల్లో 
సమర్ధవంతంగా స్పదించేలా తీర్చిదిద్దుతారు. 


11. ఈశాన్య రాష్ర్టాలు ఎక్కువగా వివత్తులకు 
గురవుతుంటాచి. కాబట్టి వాటిపై ప్రత్యేక శద్ద పెట్టడానికి 
ల = ® ల 
దాదాపు 140 మంది అధికారులతో నార్త్‌ ఈస్ట్రన్‌ కౌన్సిల్‌ 
ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన విధి విధానాలు 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


షెల్లీంగ్‌ డిక్లరేషన్‌ లో రూపొందించారు. 

12. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతి రెండు 
సంవత్సరాలకొకసారి విపత్తులపై సమగ్ర సమాచారంతో, 
డిజాస్టర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌” అనే జర్నల్‌ను 
(ప్రచురిస్తుంది. 

2. జాతీయ కార్య నిర్వహక కమిటీ: ( నేషనల్‌ ఎక్స్‌క్యూటివ్‌ 
కమీటీ): 

జాతీయ విపత్తు నిర్వహణ (ప్రాధికార సంస్థకు విధుల 
నిర్వహణ లో సహకరించేందుకు జాతీయ కార్యనిర్వహక 
కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి కేంద్ర హోం కార్యదర్శి 
చైర్మన్‌గా వ్యవహరిస్తారు. దీంతో పాటు అన్ని మంత్రిత్వ 
శాఖల కార్యదర్శులు సమావేశాల్లో ప్రత్యేక అతిథులుగా 
పాల్గొంటారు విదివిదానాలు 
రూపొందించడం, ఎన్‌డియంఎ నిర్వహణ, విడుదల చేసిన 
మార్గదర్శకాలు అమలయ్యేలా చూడటం దీని యొక్క 
ప్రధాన కర్తవ్యం. 

3. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ:( నేషనల్‌ ఇన్‌స్టిల్యూట్‌ 
ఆఫ్‌ డిజాస్టర్‌ మెనేజ్‌ మెంట్‌); 

విపత్తులను సమర్థవంతగా ఎదుర్శొనే మానవ వనరులను 
తయారు చేయడానికి సామర్థ్యం పెంపు, తగిన శిక్షణ 
ఇవ్వడం, పరిశోధన చేసి సరైన సమాచార నిధిని 
రూపొందించడం వంటి లక్ష్యాలతో 2003 అక్టోబర్‌ 16న 
ఎన్‌ఐడిఎంను ఏర్పాటు చేశారు దీనికి కేంద 
హోంమంత్రి అధ్యక్షుడిగా, ఎన్‌డిఎంఎ ఉపాధ్యక్షుడు ఉ 
పాధ్యడక్షుడిగా వ్యవహరిస్తారు. 1995లో ఏర్పాటు చేసి 
నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిజాస్టర్‌ మెనేజ్‌మెంట్‌ (ఎన్‌సిడిఎం) 
పేరును యన్‌ఐడిఎంగా మారారు. దేశంలో కేంద్ర 
మంత్రిత్వ శాఖలు, అంతర్జాతీయ స్థాయిలో వివిధ కేంద్ర 
మంత్రిత్వ శాఖలు, అంతర్జాతీయ స్థాయిలో 295 
258709 సంబంధించిన సంస్థల సమన్వయంతో 
విపత్తులను ఎదుర్నోవడానికి తగిన మార్గదర్శకాలను, నష్ట 
నివారణ చర్యలను రూపొందించడం, మానవ వనరులను 
తయారు చేయడం. దీని పని. అంతేకాక రాష్టాస్థాయిలో 
విధివిధానాలు రూపొందించడంలో రాష్ట్రాలకు తగిన 
నలవోలు, నూచనలు చేయడం, అవగావాన 


కార్యక్రమాలను నిర్వహించడం వంటి పనులు చేస్తుంది 


డిజాన్బర్స్‌పై 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


58 


DISASTER MANAGEMENT 


4. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం: 
(నేషనల్‌ డిజాస్టర్‌ రెస్‌పాన్స్‌ ఫోర్స్‌): 


జాతీయ విపత్తు నిర్వహణ చట్టం - 2005లోని సెక్షన్‌ 
44 క్రింద జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని 2006లో 
ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకృతి, మానవ తప్పిదాల 
వల్ల జరిగే వైపరీత్యాల్లో అతి శ్రీఘంగా స్పందించి... 
సహాయ, పునరావాస కార్యక్రమాలను అందించేందుకు 
పూర్తిస్థాయి శిక్షణ కలిగిన వ్యక్తులు, అధునాతన యంత్ర 
పరికరాలతో “నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌'ను ఏర్పాటు 
చేశారు. దీనికోసం కేంద్రం 8 పారా మిలటరీ దళాలను 
కేటాయించాలని 2380908. ఈ విపత్తు నిర్వహణ 
పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి స్థానిక 
సంస్థల నుంచి దాదాపు 30 లక్షల మంది ప్రతినిధులు 
పాల్గొంటారు. వీరితో పాటు యన్‌సిసి, యన్‌ఎస్‌ఎస్‌, 
హోంగార్డు బలగాలు, AF యువజన కేంద్రాల 
(యన్‌వైకెఎస్‌) నుంచి వాలంటీర్లు విపత్తుల సమయంలో 
తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. దేశంలోని విభిన్న 
ప్రాంతాల విపత్తు సంభావ్యత ఆధారంగా ప్రత్యేక 
బెటాలియన్లను దేశంలోని వేరువేరు ప్రాంతంలో ఏర్పాటు 
చేశారు. 


1. భటిండా (పంజాబ్‌) 
2. గౌహతి (అస్సాం) 
3. వడోదర (గుజరాత్‌) 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


. గ్రేటర్‌ నోయిడా (ఉత్తరప్రదేశ్‌) 

. కోల్‌కత్తా (పశ్చిమబెంగాల్‌) 

. పూణే (మహారాష్ట్ర 

. విజయవాడ( ఆంధ్రప్రదేశ్‌) 

. అరక్కొణం (చెన్నై -తమిళనాడు) 

. ముండలి (భువనేశ్వర్‌ - ఒరిస్సా) 

10. పాట్నా ( బీహర్‌) 

5. జాతీయ విపత్తు ఉపశమన నిధి: 

(నేషనల్‌ డిజాస్టర్‌ మెటిగేషన్‌ పౌండ్‌): 

విపత్తు నిర్వహణ చట్టం 2005లో సెక్షన్‌ 47 జాతీయ 
ఉపశమన నిధి ఏర్పాటుకు వీలు కల్పించింది. దీనికి 
సంబంధించి చట్టంలో పలు నిబంధనలు ఉన్నాయి. 
కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్‌ ద్వారా 
ప్రత్యేకంగా ఉపశమన చర్యల కోసం ఉద్దేశించిన 
ప్రాజెక్టులకు జాతీయ విపత్తు ఉపశమన నిధిని ఏర్పాటు 
చేయవచ్చు. జాతీయ విపత్తు ఉపశమన నిధిని జాతీయ 
విపత్తు నిర్వహణ (ప్రాధికార సంస్థ (నేషనల్‌ డిజాస్టర్‌ 
మెనేజ్‌మెంట్‌ అథారిటీ ) అమలు చేయాలి. జాతీయ 
విపత్తు ఉపశమన నిధి ఏర్పాటుకు సంబంధించిన విధి 
విధానాలపై కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 
ఎప్పటికప్పుడు ప్రణాళికా సంఘం, యన్‌డిఎంఎ (జాతీయ 
విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థతో చర్చిస్తుంది. 135 
ఆర్థిక నంభంం తన నివేదికలో (వత్యేకంగా 
యన్‌డిఎంఎఫ్‌కు సంబంధించి కొన్ని సివారస్సులు 
చేసింది. 


4 
5 
6 
7 
8 
9 


1. ఉపశమన పునర్నిర్మాణ కార్యకలాపాలను ఆర్థిక 
సంఘం నిధుల ద్వారా అమలయ్యే పథకాలకు దూరంగా 
ఉందాలి. 

2. దానికి బదులుగా కేంద్ర, రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికల 
నిధుల నుంచి వాటికి ఖర్చు చేయాలి అని పేర్కొంది. 
6. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి: 

(నేషనల్‌ డిజాస్టర్‌ రెస్‌పాన్స్‌ పౌండ్‌): 

విపత్తులకు గురైన వారికి తక్షణ సహాయం అందించడానికి 
జాతీయ స్థాయిలో ఇది వరకే రూ. 500 కోట్లతో ఉన్న 
నేషనల్‌ కాలమీటి కంటెన్‌జెన్‌సీ పౌండ్‌ (2001లో 
ఏర్పాటైంది), కాలమీటి రీలిఫ్‌ పౌండ్‌ ను 2010 లో 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


59 


DISASTER MANAGEMENT 


నేషనల్‌ డిజాస్టర్‌ రెస్‌పాన్స్‌ పౌండ్‌గా మార్చారు. 18వ 
ఆర్థిక సంఘం సూచన మేరకు ఈ రెండింటిని కలిపి 
ఎన్‌డిఆర్‌ఎఫ్‌ గా ఏర్పాటు చేశారు. కాలమీటి రీలిఫ్‌ పౌండ్‌ 
ను రాష్ట స్థాయిలో బాధితులకు తక్షణ సహాయం 
అందించడానికి 2000లో ఏర్పాటు చేశారు. 2000-05 
వరకు దాదాపు రూ 11, 007 కోట్లు నిధులు అందచేశారు. 
దీనిలో కేంద్రం వాటా 75%, రాష్టం వాటా 25% 
విపత్తుల సమయంలో రాష్టం బాధితులకు నిధులు 
అందించలేని స్థితిలో యన్‌డిఆర్‌ఎఫ్‌ నుంచి నిధులు 
కోరవచ్చు. నేషనల్‌ ఎక్స్‌క్యూటివ్‌ కమీటీ (ఎన్‌ఇసి) చేసిన 
సిఫార్సుల మేరకు ఆయా రాష్ర్టాలకు నిధులు 
కేటాయిస్తారు. గత ఐదారు సంవత్సరాల్లో రాష్ట్రాలకు 
విడుదల చేసిన నిధుల్లో కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌, 
మహారాట్టం, ఆంధ్రప్రదేశ్‌, బీవార్‌, రాజస్థాన్‌, 
పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, అస్సాం రాష్ట్రాలకే దాదాపు 
86% నిధులు విడుదల చేశారు. వీటి కింది సునామీలు, 
భూకంపం, కరువు, వరదలు, అగ్ని ప్రమాదాల 
బాధితులకు తక్షణ ఉపశమనం, వెంటనే ఆవాసం, 
ఆహారం అందించడం వంటి కార్యక్రమాలు చేపడతారు. 
7. రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ: 

( స్టేట్‌ డిజాస్టర్‌ మెనేజ్‌మెంట్‌ అథారిటీ): 

రాష్ట్ర స్థాయిలో వివత్తు నిర్వవాణ బాధ్యతను 
నిర్వహించడానికి స్టేట్‌ డిజాస్టర్‌ మెనేజ్‌మెంట్‌ అథారిటీను 
ఏర్పాటు చేశారు. ఎస్‌డిఎంఎకు రాష్ట్ర ముఖ్యమంత్రి 
చైర్మన్‌గా వ్యవహరిస్తారు. విపత్తు నిర్వహణకు కావాల్సిన 
విధివిధానాలను రూపొందించడం వీటి బాధ్యత. 
రాష్ట్రస్థాయిలో స్టేట్‌ ఎక్స్‌క్యూటివ్‌ ఏర్పాటు చేసే అధికార 
రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. దీనికి ప్రభుత్వ 
ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇవి విపత్తుల 
సమయంలో త్వరితగతిన స్పదించడం, ఉపశమనం 
కలిగించడం, వునరావానం కల్పించడం వంటి 
కార్యక్రమాలు భాగస్వాములను చేస్తూ విపత్తులను 
సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తగిన ప్రణాళికలను 


రూపొందింసారు. 
8. జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ: 


(ARS డిజాస్టర్‌ మెనేజ్‌మెంట్‌ అథారిటీ): 
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


Kautilya Publications : 040 - 27665101, 9515870609 


సంస్థను చేయడం జరిగింది కలెక్టర్‌ లేదా మేజిస్టేట్‌ 
dod అధ్యక్షుడిగా ఉంటారు. మార్గదర్శక 
సూత్రాలలో సూచించిన విధంగా విపత్తు నిర్వహణ 
చర్యలను డిడిఎంఎ చేపడుతుంది భద్రతా ప్రమానాలను 
పటిష్టంగా అమలు చేయడం కోసం డిడిఎంఎకు ఆ 
జిల్లాలోని ఏ ప్రాంతంలోని నిర్మాణాలనైనా పరిశీలించే 
అదికారం ఉంది. విపత్తు నిర్వహణ సంస్థలకు మండల 
స్థాయిలో బ్లాక్‌ డెవలప్‌ మెంట్‌ ఆఫీసర్‌, గ్రామస్థాయిలో 
సర్పంచ్‌ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. 
కరెంట్‌ ఈవెంట్స్‌ 


పాట్నా తోక్కిసలాట: 


> వీవార్‌లోని పాట్నాలో విజయ దశమి వేడుకలు 
సందర్భంగా గాంధీమైదాన్‌లో నిర్వహించిన రావణ వధ 
కార్యక్రమంలో తోక్కినలాట జరిగి, 33 మంది 
మరణించారు. 29 మంది గాయపడ్డారు. 


9 ఈ రావణ వధ కార్యక్రమంలో 3 లక్షల మంది ప్రజలు 
పాల్గొన్నారు. కార్యక్రమం అనంతర ముఖ్యమంత్రి 
జీతన్‌రాం మాంయి మైదానం నుండి వెళ్ళగానే ప్రజలు 
కూడా బయటకు వెళ్ళడానికి గేట్ల వద్దకు పరుగులు 
తీవారు. ఎక్కువ గేట్లు మూసివేయడంతో ఈశాన్య టేటు 
వద్ద రద్దీ ఎక్కువై తోక్కిసలాట జరిగింది. 

O టి 


విమాన ప్రమాదాలు: 


2014జూలై17 : మలేషియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం 
ఎం. హెచ్‌ -17 అమెస్టర్‌ డ్యామ్‌ నుండి మలేషియా 
రాజధాని అయిన కౌలంలంపూర్‌కు వెళ్తూ రష్యా 
సరిహద్దులోని ఉ(క్రెయిన్‌లో కుప్పకూలింది. ఈ 
(ప్రమాదంలో దాదాపుగా 295 మంది మరణించారు. 

2014.జూలై28: ట్రాన్స్‌వషియా విమానం తైవాన్‌లో 
ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అవుతున్న సమయంలో ప్రమాదం. 
జరిగింది. ఈ ప్రమాదంలో 51 మంది దుర్మరణం చెందగా 


DISASTER MANAGEMENT 


7గురు గాయపడ్డారు. 

2014జూలై24: అల్టీరియాలోని ఎయిర్‌ అల్లీరికి చెందిన 
విమానం మాలీదేశంలో గల్లంతైంది. ఈ విమానంలో 110 
మంది ప్రయాణీకులు, 6గురు సిబ్బంది ఉన్నారు 


ఇతర విపత్తులు: 

ఉత్తర చిలీలోని పసిఫిక్‌ తీర ప్రాంతంలో భారీ సునామీ 
సంభవించి 6గురు మరణించారు. రిక్టర్‌ స్కేలుపై 8.2 
గా భూకంప తీవ్రత నమోదైంది. 

సాలమాన్‌ దీవులను 2014985 న వరదలు 
ముంచెత్తాయి. ఈ వరదలో 16 మంది మరణించారు.. 
40 మంది గల్లంతయ్యారు. 

2014 జనవరిలో (బ్రిటన్‌లో హెర్య్యులస్‌ తుఫాన్‌ 
సంభవించింది. 

2014 జూన్‌ 27న ఆంధ్రప్రదేశ్‌ లోని తూ.గోదావరి 


జిల్లాలోని నగరం గ్రామంలో గెయిల్‌ పైపులైను విస్ఫోటనం 
చెంది 16 మంది మరణించారు. 


Online Classes for UPSC / APPSC / TSPSC / SSC / Banking / Railways 


